కృష్ణ శౌత్రి 
వ్యాఫొవళి-1 


సంపాదకులు £ 


బాలాంతవు నళినీకాంతరావు 
బొమ్మకంటి శీనివాసాబార్యులు 


సహకారం: 

పాలగుమ్మి విశ్వనాథం 
బాలాంత్రపు రజనీకాంతరావు 
కురుమెళ్ల వేంకటరావు 

కె. వి. రమణారెడ్డి 

నిడమర్తి నిర్మలా దేవి 

పే. బి. శ్రీనివాస్‌ 

వెలమకన్ని ను|బహ్మణ్య శర్మ 
వింజమూరి |పభాకరం 
అవసరాల అననూయా గిరి 
వింజమూరి సీతాదేవి 

బి, గోపాలం 


పః బన్‌; గోపాలకృష్ట 


పర్యవేక్షణ: 
పాలగుమ్మి పద్మరాజు 
ఎ. ఎస్‌. రామన్‌ 


২৪২১১১০০০৬৪ 
০০০০ ৯১৪৮ — 1 


కరు ৮5০০৯ 





ওকি 


2৩১৯-১০-০৪ ২৮০০,০৯ 


శిరియంట్‌ లాజ డ్రైన్‌ Dిమిలుడ్‌ 


రిజినర్‌ కార్వాలయం 

০0৩ 
3-6-272, హమాయత్‌ నగర్‌ 
హా దరాబాద్‌ 500 029 (ఆం.|ప.) 


ఇతర కార్హాలయౌలు 

కామాని ১০০০৪, ৪৩6, ఎస్టేట్‌, బొంబాయి 400 038 

17 చీత్తరంజన్‌ అవెన్యూ, కలకత్తా 700 072 

160 అన్నాసలాయి, మ్మదాసు 600 002 

1/24 ఆసఫ్‌ ৩৪৪ రోడ్డు, కొత్త 2৪ 110 002 

80/1 మహాత్మాగాంధీ రోడ్డు, బెంగుళూరు 560 001 
3-6-272, హిమాయత్‌ నగర్‌, హై దరాబాద్‌ 500 929 
బిర్లామందిర్‌ రోడ్డు, పాట్నా 800 004 

సాటియాలా హౌజ్‌, 16-ఎ, అశోక్‌ మార్గ్‌, లక్నో 226 001 
ఎస్‌.సి. గోస్వామి రోడ్డు, పాన్‌ బజార్‌, గౌహతి 781 001 


అ ఓ£రియంట్‌ లాజ్మన్‌ లిమికెడ్‌ 1992 
ISBN 086125 946 7 


(పచుతలా 
కఓిరియంట్‌ లాజ్యన్‌ రిమికుడ్‌ 
3-6-272, హీమాయత్‌ నగర్‌, హె దరాబాద్‌ 500 029 


০০০/ ৯১৮ 
বি 


১৪১৪ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ০৬১ ৪2০৪১ 
చక్క_డపలర్తి, హై దరాబాద్‌ 500 020. 


০১৪০, ০৩১ (కమం 


కృతజత 

శ হি 

భూమిక 

ఆస్వాదానికి ఆహ్మానం 
కది పరంపర: 


నన్నయ్య భట్లారకువి అమరవాణి 
తిక్కున (ప్రతిభ 

శ్రీనాథుని కవిత 

పెద్దన 

కవిస్వప్న జగత్తు: చేమువ 

తిరుపతి వేంకట కవులు 

పానుగంటి 

వేంకట పార్వతీశ్వర కవులు 
బసవరాజు అప్పారావు మధురస్మృతి 
మల్లవరపు విశ్వేశ్వరరావు 5৫১৪৩? 
రపీందుని కవితా శిల్పం 

బర్‌న్స్‌కవి కవితా మాధురి 

ఎడార్‌ ఏలన్‌ పో 


అనుబంధం: 
ఉదాహృత పద్యాదులకు ఆకరాలు 


vii 
IX 


Xili 


16 
26 
లెలి 
39 
52 
29 
44 
86 
92 
98 
107 


113 


“మామూలు విషయం చెప్పడానికి మామూలు 
৯৩৩৩ ৬১৩০৩ బాలును 2 మామూలు ৪১৯5০৩০০৫১৭, 
ముంచిన ০০৫১৭, వర్ణించడానికీ, అసలు భావాలను 
ముంచిన అనుభవాన్నీ, పరమార్థాన్ని చితించ' 


శానికీ సామాన్య శబ్రాలు ఒకొక్క వ్వాడు బాలవు, 
ఇక ఆ మాట తు మామూలు కలయికలో 


కూర్పులో చూపవలసినంత శక్తి చూవలేవు, 


అందుకే ఛందన్సు !” 
55৩3 5 


కృతజ్ఞత 


ఇంతవరకూ వున్తక రూపంలో రాని మా నాన్న 
గారి రచనలు ఈ నాడు ఈ రూపంలో వస్తున్నా 
০১১০৩ దానికి ముఖ్య కారకులు శ్రీ, బాలాం|తవు 
నళినీకాంతరావు గారు. నుమారు సంవత్సరన్నర 
కకం నేను వారి నహాయం అడగగానే నంతోషంగా 
ఈ పని చేవట్టారు. ఆ రోజు లగాయతూ ఈ రోజు 
వరకూ నిచాహారాలు లేకుండా, అక్కడా ఇక్కడా 
ఉన్న రచనలు చేర్చి, కూర్చి వాటికి ఈ రూపం 
ఇవ్బారు. వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 
వారి బుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. 


వారికి చేదోడు వాదోడుగా ఉంటున్న శ్రీ, బొమ్మ 
కంటి శినివాసాబార్యులుగారికి కూడా నా కృతజ్ఞతలు, 


ఈ వున్తకాలకి తొలివలుకు [వాసి ఇచ్చిన 
[88 గారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


దేవులపల్లి సుబ్బరాయశాశి 


(బుజ్జాయి) 


x 


“వా నివాసేమ్ము తొలుత గంధర్వలోక 
మధుర సుషమా సుధాగాన మంజువాటి !” 


భూమిక 


“అధుని కాంధ సాహిత్యంలో అసాధారణ (ప్రతిభావంతుడైన 
రచయిత |శ్రీ ৬১১৪১ అట్టివారి రచనలు లోకానికి త్వరగా 
నమగంగా అందాలి. ఆ “ వయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, 
సాహిత్య (పసంగాలు, యక్షగానాలు, (వ్య నాటికలు, గేయాలు, 
ఖండకావ్యాలు (క్రమంగా ৬৫১৬০ కావడం అంధ సాహిత్య 
పియులకు ০১০০ హర్షదాయక మనుకుంటాను” అన్నారు 
శీ ఇం|[దగంటి హనుమబ్బాస్త్ర, 1-10-65 న విళ్వోదయ 
(పపబురణలకు ‘రెండు మాటలు వాసూ. ఆనాటి ఆయన 
ఆశయం నుమారు రెండు దశాబ్దాల అనంతరం అయినా నేడు 
కార్యరూపం ధరిస్తూంది. [8 ৬১ సాహితి 17 నంపుటాలుగా 
ఆం|ధలోకానికి "అందించోబడుతూంది. అయితే 1975 లో 
5১৪০৩, కవితా న్వర్గ్షోత్సవం సందర్భంలో 'కృష్ణపక్షం" 
వునర్ముద్రణతో సహా ఆరు సంపుటాలలో ఆయన రచనలు కొన్ని 
మాత్రం వెలువడినవి. 


కృష్ణశాస్త్రి, వ్యాసావళి నాలుగు సంపుటాలలో రెండు సాహిత్య 
విమర్శకు ০92০98০92১৪, మొదటిది - ఈ “కవి పరంపరి- విడి 
విడి కవుల కవితా విశిష్ట లక్షణాలను వివరించేది. రెండోది - 
“కవితా [88 ৪, - కవితా తత్వ నిరూపణకు నంబంధింబినది. 


తొలిచి చూసి, లోపల దాగి ఉన్న సౌందర్యాన్ని పెల్లగింది 
చూచే కృష్ణశాస్ర్రీగారి 5৪০০৯) నునిశితమైన సాహిత్య విమర్శకుని 
చూపు కూడా అని ఈ 'కవి పరంపరి లోని దిగువ ఉదాహరించిన 
వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి : 
“నన్నయ వెకుంఠాని) భూలోకంలో ৩5৬6০৮৪৯০৫১ తిక్కన్న 
2০6৩৪) స్వర్గం దగ్గిరికి ఎతడానికి యత్నిస్తాడు.” - వుట 3 


১ 


“నన్నయ్య తిక్కన్నలు [పయోగించినంత గొవ్పగా శబ్దాన్ని ఏ 
తలుగు కవీ (ప్రయోగించలేదు. వీరి తరవాత రామకృష్ణకవి 
వస్తాడేమో!" - 98১ 5 

“శబ్దం పలకడమే కాదు; పాడుతుంది”. -వుట 5 


রঃ ఏ 282১8 వంద లేళ్ల నుంచి పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్లల్లో 
రచ్చ చావళ్లలో ৪ భారతం చదువుకుని" పురాణంగా చెప్పి తెనుగు 
వారు తమ జీవితంలో కలిసే పీనుకున్నారు. తిక్కన్న రచనలో అంత 
జీవచ్చకి, చెతన్యం ఉన్నాయి. রর - ১০৪১ 15 
8১০ కవుల కవి. అతని తరువాత కవులలో దిగ్గజా 


అనిపించు కొన్న వారికి కూడా శ్రీనాథుని కవితారీతులంటే అనురక్తి, রর 
- వుట 25 


“నన్నయ భట్టారకుడు మహారాజగురువు. పెద్దన సార్వభౌముని 
(৯০5 స్నేహితుడు, తరువాతి కవులు (పభువుగారి ఆ(శితులో, 
సేవకులో !” -వుట 27 

“మనుచరిత మధువు, భారతం అమృతం.” - వుట 28 


“కవి చూపు ఇతరుల చూపు వంటిది కాదు. అది ముసు గొత్తిగించి 
చూసుంది; తొలిచి చూసుంది. వికారం లోపల దాగి ఉన్న 
సౌందర్యాన్ని పెల్లగించుకు చూస్తుంది.” -వుట 33 

“ద్వేషం నృష్టించ లేదు; (పేమ 8১৯১০, - వుట 33 

“వేమన మాట రెక్క ముడవని భరతపక్షి. కాలాలు దాటి 
ఇంకా ఎగిరి వస్తూనే ఉంది. వేమన ১5585 కనబడడు. 
చదువుల్లో మర్మం ৯০০৩০ ఇతనికి తెలుసు.” -వుట 34 

“వారు (తిరుపతి వేంకట కవులు) 7১৬৩১) అయితే పద్య 
కవిత్వంకన్నా కూడా వారి వచనం 7১ దవి వా నమ్మకం.” 
- వుట 43 


Xi 


“సజీవ విజ్ఞాన సర్వస్వమో, సేజీవ ৮১ (పదర్శనళాలో ఏదో 
అన్న మాట పానుగంటి !” - పుట 53 


“వంగ భాషకు రవీం|దుని గీతాంజలి యెట్టిదో, మన యాంధ్ర 
మున కీ మహాకవుల, భకుల యేకాంత సేవ 9৪ దని నా 292 
పాయము.... అసలు మనకు వేంకట పార్వతీశ్వర యుగ మని ఒకటి 
ఉన్నది.” - వుటలు 69, 70 


“ఎంతకూ చల్లారని కోరిక లాగ కనబడతాడు నా বি 
(০5০০৯) అప్పారావు - ఊరికే నిట్టూరుస్తూ ఉండే 
గుండె లాగ!” -పుట 74 


“ఆ రోజుల్లో నండూరి గొంతు కొండవాగు. గలగలలూ 
గంతులూ, నుడులూ వడులూ ! ఒక చోట పుట్టి, ఒక దారివి పాగి 
(పవహించి, ఒక చోట కలిసిపోయేది. సుబ్బారావు పాట నిభ్ళత 
సుందరం; అప్పారావు పాట నిసర్గ మనోహరం!” -వుటలు 76, 77 


“పపంచ కావ్య భాండారంలో గొప్ప 5০১১৬" ఇదొకటి - “ఇలు 


ఖాళీ చేసి వెళ్లిపోయాడు ! (బసేవరాజుది) - వుట 82 
“ఈ లోకంలోనూ లేదు, శబ్బ లోకంలోనూ లేదు అస్పృశ్యత 
అవేది. పనికిరాని పద మంటూ ఏముంది ?” - వుట 99 


“ఒక్కొక్కప్పుడు (నండూరి) సుబ్బారావును బర్‌న్స్‌తో పోల్చా 
అనిపిస్తుంది. ఈ గేయ కర్త లిద్దరికీ রা ధోరణిలోనే కాదు, 
లోకాన్ని తృష్ణతో చూసే ఆ పెద్ద కళూ, చూపుల్లోనూ సామ్యం 
ఉఊందనిపిసుంది.” - పుట 100 


తెలుగులో ఆరంభంనుంవీ కవులే సాహిత్య విమర్శకులు. “విశ్వో 
(৯০১০৪ కావ్యమ్‌"' সপ జగద్దితమే కావ్య పయోజనం- అన్న నన్నయ 
గారి ৩৯১০৪ (৪৪৬৯ తన కావ్యావతారికల్లో, సుకవి స్పుతిలో, 


১11 


২৩৬৪ నిందలో తన కవితా సిదాంతాన్ని (వవచిస్తూనే వబ్బాడు. 
అధునికుల్లో అలాంటి “కవి - - విమర్శకులు” (poet - critics )- 
ఇంగ్లీషులో మాథ్యూ అర్నాల్‌, టి. ఎస్‌. ఇలియట్‌ లాంటివాన్ల- 
తెలుగులో రాయప్రోలు, వి పనాథ, ৬১৪৪৩ శీ శ. 


కవిగా, వక్తగా, భావకవితోద్యమ జయ స్తంభంగా, భక 
కవిగా, సినీకవిగా ఢ్రీ కృష్ణశాషస్ర్రిని గుర్తించి నంతగా సాహిత్య 
విమర్శకుడుగా ఆయన్ని లోకం గుర్తించినట్లు తోచదు. పాతిక 
ముప్ఫయ్యేళ్ల క్రితమే, దేశంలో నవ్య' సాహిత్యోద్యమం ముమ్మ 
రంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన చేసిన ఈ రెడియో 
(పనంగాలు ఇంతవరకూ [గరథరూపం దాల్చక పోవడమే ఇందుకు 
కారణం. ఆ ৩৯5০ వూరించడం కోనం చెదురు మదురుగా ఉన్న 
శాస్త్రిగారి సాహిత్య విమర్శక రచనల్ని ఒక క్రమంలో అమర్చి 
ఈ రెండు సంవుటాలూ కూర్చ బడినవి. 


లేఖక (పమాదాల్నీ, అర్థభంగం ఎర్చడుతున్న సందర్భాల 
లోనూ స్వల్పంగా సవరించడం తప్ప [ఢీ శాస్త్రిగారి రబనాశెలిని 
యథాతథంగా పాఠకులకి అందకేయడానికే మేము (పయత్నించాము. 
ఉదాహృత వద్యాల, పద్యపాదాదుల ఆకరాలు మేము గుర్తించ 
గలిగి నంతవరకు చివర అనుబంధంలో ఇచ్చాము. 

శ్రి శాస్త్రిగారి అముదిత రచనల్ని ప్రచురించడానికి తల 
పెట్టిన ఈ మహాయజ్ఞంలో అధ్వర్యులుగా ఉండి, ১, 
సాహీతి”కి యథాళశ కి 8 చేసే అవకాశం మాకు కలిగించిన “రాజ 
హంస (৪২৩০৩, అధిపతి చిరంజీవి దేవులపల్లి నుబ్బరాయ 
శాస్త్రి (బుజ్జాయి)కి మేము కృత జ్ఞాలం. 


సంపాదకులు 


ও ৩ 2০০৩3 ఆహ్మానం 


৪৬০ నసముదం ఎక్క ఢశుందో నాకు తెలియదు. కాని 
ఆపాత మధుర ৯০০১৩ కృష్ణశాస్త్రి, సొహిత్యం నమ 
సమూ ఇక్లు రసార్గవమే. కృష్ణశాస్త్రి పలుకుల్లోని చెరుకు 
2 సాహిత కర స "పిపాసువులకు ఏక్కుడో ఊందనుకొనే 
ఇక్షుసము| దాన్ని వెదుకోోవలసిన అగత్యాన్ని తొలగిస్తుంది. 


అందుకే పురాణాల్లో brs ఇక్షు సము[దం ఎక్క 
డుంటుందో దాని జా[గఫీ జోలికి వెళ్లదలచుకోను నేను, 
మన మెదుట నిజంగా కృష్ణశా స్రీ సాహిక్ళ సమస్తమూ 
ఉరక్లలూ పరుగులుగా ఊప్పొంగుతోంది. ఇదే అనలు సిన 
లయిన చెరుకు రసాల కడలి. ఆస్వ్యాదించుదాం రండ |రా 
అని అందర్నీ ఆహ్వానిస్తున్నాను, 


ఒకప్పుడు కృష్ణశాస్త్రి ৮৪৬৫০ మాత్రమే మాధుర్య 
'మాి 8৮ మనుకున్నాము, ఇప్పుడు మీ చేతిలో ఊన్న 
పుస్తకాన్ని చూడండి, ఇంకా అచ్చవుతున్న, లేదా అయి, 
సిదంగా ఉన్న సంపుటాల్ని చూడండి, అప్పుడు 
మాధుర్యం అంకే ఏమిటో మీకే అర్థం అవుతుంది. అప్పుడు 
వాస్త వంగానే ఒక 8৩১০০ ০৩ మీరు ఓలలాడుతారు. 


కాని ఇక్కడో చిన్న విశేషం ৯০৪ తినగ తినగ 
వేము తియ్యనుండు నేమో కాని అంతా చెరుకు రసమే 
అయితే మొగం మొత్తేస్తుంది. అందు శే కృష్ణశాస్త్రి చెరుకు 


১1৬ 


నము|దంలో అక్క డక్కడ మిరియాల పొడి ఉంది. 
కరక్కాయల కసటుదనం ఉంది. ఇంకా మీరు కోరుకొనే 
ఎన్నెన్నో మసాలా లున్నాయి. 

ఇప్పుడు నా మనస్సు 50 సంవత్సరాల వెనకి 
పోతోంది. 1920 ల |పారంభ దినా లవి, ఆ రోజుల్లోనే 
జమీందారీ కవిత్వాన్ని తోసి రా జని భావకవిత్వం రంగ 
(ప్రవేశం చేసింది. 1910 -20ల మధ్య ఈ ০৯৮০ 
మాన్ని |పారంభించిన వారు ০০5১19১৪৩১5 అబ్బూరి. 
అయితే దీనికి 20 లలో ఆఅఖిలాం[ధ |[పాచుర్యం ఇచ్చిన 
వాడు కృష్ణశాస్త్రి, బరంపురం నుంచి ৯১০ దాకా 
ఈయన తనవీ, ఇతరులవీ భావగితాల కవితాగానం చేస్తూ 
యువతరాన్ని ఆకట్టుకున్నాడు. 

అయితే కృష్ణశా స్ర్రిది [వతిఘటన లేని విజయయాత 
కాదు. మహాపండితు డయిన అక్కిరాజా ఉమాకాన్రమ్‌ 
“నేటి కాలవు ৯০৬৩০, అనే పుస్తకం ০০৫১১ అందులో 
ఎక్కువ భాగం కృష్ణశాస్త్రినే వెక్కిరించాడు. ఉమా 
కాన్లమ్‌ (సంస్కృతపు స్పెల్టింగు చూడండి!) గారికి 
సంస్కృతంలో తప్ప మరెక్కడా కవిత్యం కనబడదు. 
నన్నయభ'ట్టును కూడా ఆయన కవిగా ఖాతరు చెయ్య 
లేదు. నేటి" కాలం క విత్యానికి కాలం కా దనేశా డాయన. 

కాని పపంచం మాతం వేరు విధంగా భావించింది. 
భావక వితాన్ని ఆ నాటి [పథాన శాఖగా 796,০০০, ఈ 
శాఖ ఎన్నో కోకిలలకు ఆశయం ఇచ్చింది. (గాతమీ 
కోకిలగా పేరు పొందిన వేదుల నత్యనారాయణ శాస్రిని 


Xv 


ఇక్క డో చిన్న ఉదాహరణగా ఉటంకించ వచ్చును.) ఈ 
అన్ని కోయిలల్లో అగస్థానం సాహిత్య విమర్శకు లంతా 
కృష్ణశా స్త్రి దే అని అంగికరించారు. 

“నేటి కాలపు కవిత్యం” ఇప్పుడు లె |బరీలలో బూజు 
పట్టిపోతోంది. కృష్ణశాస్త్రి, కవిత ৫০ భావకవితకు పరా 
కాష్షగా నిలబడింది, 

রি పంతుల రామలింగ సామి అనే ఆయన కృష్ష 
పక్షం” కావ్య సంపుటిని వేళాకోళం చేస్తున్నా ననుకుంటూ 
“శుక్లపక్షం” అనే రాతని వెలువరించాడు. దాన్ని కూడా 
ఇప్పుడు చదివే వా ళ్లవరూ లేరు. ఆ రోజుల్లోనే దాన్ని 
వేదుల “ఈ శుక్లపక్షుం సార స్వతారిష్షం అనే శుళ్లనష్షం"” 
అని చెప్పి నహృదయుల హృదయ ఫలకాల నుంచి 
తుడిచి"పెట్టి పారేశాడు, 

1930 లలో భావకవిత్యం మీద తిరుగు బాటుగా 
అభ్యుదయ ৯৪৬৩০ వచ్చింది, కాలంతో పాటు ఎదుగు 
తున్న కృష్ణశాస్త్రి అభ్యుదయ కవిత్వాన్ని ఆహ్మోనించి 
ఆశీర్యదించాడు. అంతే కాదు, అభ్యుదయ రచయితల 
২০১৫০ ৯8 కోత్సవాలలో ఒకదానికి అధ్యక్షత వహిం 
চ০৫৩, 


సినీమా రంగంలో (538০5, ১০$ ఇలాంటిది రావ 
డానికి ৯ దన్నట్టుగా ১০৪৪ రాశాడు. 

= మధ్య পাঠঃ ఆయన యెన్నో రేడియో నాట 
కాలు రాశాడు. రేడియో [పసంగాలు చేశాడు, 


Xvi 


ఆ తర్వాత ఆయన గొంతుక పోయింది. కాగితాలమీద 
(చిన్న చిన్న నోటుబుక్కుల మీడ) అకురాలు రాస్తూనే, 
తన దగ్గరకు వచ్చిన అందరితోనూ [పనంగించాడు. 
ఎన్నో [৩১০৯১ ৯৪১৩ 2০5০ -ఈ నోటుబుకు లున్నా 
యని బుజ్జాయి (కృష్ణశా స్రిగా రబ్బాయి నాతో చెప్పాడు. 

৪১৬ దానిలో కృష్ణశా స్రిగారు నామీద ఇలా రాశా ৮৩৩ £ 
“శ్రీ శ్రీ గొప్పకవి. అతని మీద -ఈగ వాలినా నేను 
నహించ లేను?” అని! 

నా మీద వారి కెపుశూ సదభిపాయమే ఉంది. మరి 
వారి మీద సాకు వల్లమాలినంక అభిమానం. నా మనను 
మీద చెరగని ముదలు వేసిన ముఖ్యాతి ముఖుులలో 
కృష్ణశా 2১9৪ (పముఖంగా పిర్కొంటాను, 

వారి మీద నా కున్న అభిమానం, ৩৪১৬৪ వారి యీ 
[8০৬৮ సంపుటాలకు గాను ఈ రాత రాయడానికి [పేరే 
కుించాయి. మరో మారు చెబుతున్నాను, ఇది ఇక్షు సము|దం, 
“అందరం ఆస్యాదించుదాం, రంి” డని ఆహ్మోనిస్తున్నాను. 


మచాను, 


29-11-81 శ్రి శ్రి 


నన్నయ భట్టారకుని 
39 5৩৩ 25০58 


చెప్పడము “నీ ఆ పమి[త్రు 86 రని అడిగితే నా తం|డిగారు 
అని చెవ్పడం లాంటిదే. తం డిని వేరే ఆప్రుడనీ, అభిమానుడనీ అనడ 
మెందుకు ?ఏ ఆం[ధకవికె నా 7৯১৩৩ వూజ్యతముడు, ১৩১৩০ 
92১৩৬৪৩১১৫১ నన్నయ, ఆంధ కవి కుటుంబానికి నన్నయ" 'కుల 
బాహ్మణుడు, అనురక్తుడు” - రాజ ০2১২১০৩০১৯১ లాగే. ৬০৬ 
కవిత్వ విశారదుడూ,  విద్యాదయితుడూ, మహితాత్ముడూ అయిన 
నన్నయభట్టుమోద తిక్కన సోమయాజికి ఎంతటి (ప్రపత్తి! 


ayes కవి ఎవరు? అని అడిగితే నన్నయ భట్టారకులు అని 


తిక్కన అనుచరులలో పింగళి నూరనాదుల వంటివారు వేళ్ల 
మోద లెక్క పెట్టదగిన వారు ఎ కొద్దిమందో! ఆంధ్ర కవు లందరూ 
నన్నయ అనుయాయులే. “గురూణాం గురుః (పాభాకరః" అన్నట్టు 
“కవీనాం కవి?" నన్నయభట్టు. ఇలా అన్నప్పుడు ఆయన కవులకే 
కమనీయుడు కాని, జనసామాన్యానికి కాడని కాదు. “సారమతిన్‌ 
కవీం[దులు (పనన్నకథాకలి తార్హయు క్రి లో నారసి మేలు నా, 
నితరు లక్షర రమ్యత నాదరిరిప నానా ৮১৪০০ నూకి నిధి 


2 জি వ్యాసావ?- 1 


నన్నయభట్టు. ఆయన కవితా వాహిని “పరమ వివేక సొరభ 
విభాసిత నదుణవుంజ వారిజోత్కర రువిరము', “మహా మనోహర 
నువరిత్ర పావన వయః పరివూర్ణ”'మే కాక, “నకలగమ్య నుతీర్థము” 
కూడాను. అది గంగానది. అది మూడు లోకాలకూ ముకాహోరమే 
కాక పాతాళము నుంచి పరమపదము దాకా ১183৩ నాకు 
కనపడుతుంది, 


అనలు మహాభారతంలోనే ఆ గుణం ఉంది. మలినాతి మలినము 
లెన మానవగాథలు మొదలుకొని ఉజ్జ్వలాత్యుజ్వలము లైన ఉతమ 
చోరి తములదాకా దానిలో విత్రితములై ఉన్నాయి. ఇక నన్నయ్య 
ఎట్టి పాప పంకిలమైన విషమ విషయం తీనుకున్నా, తన (ప్రతిభా 
నభాలతో దాన్ని ఒడిసిపట్టి అంతరిక్షాని కెగిరి, అకాశ గంగలో అతి 
శుభం చేసి, అమరం చేసి, ఆనందమయం చేసి, మన ఎదుట మెరి 
పిసాడు. అంతేకాదు. నన్నయ్య భారతలోకంలోని వారందరూ నగం 
దివ్యులు. 2৯ మామూలు నమన్యలతో మానవులుగానే మనల్ని 
పలకరిస్తూ, వలుకుతూ, పనిచేనూ మన మనసన్సులనూ హృదయా 
లనూ ఒక్కసారి వశ పరుచుకుని, అంతలో హఠాత్తుగా ఆదికాలాలూ, 
హసి నావుర వీథులూ, 9৮5১০০৩২৬৩০, అనంతసాగరాలూ, 
ఆకాళ దీపాలూ న్ఫురింసజేస్తారు. 


తిక్కన మహామంత్రి ; మంచి ০০৪৪১৬১৫৩১১, ఆయన భారత 
లోకం లోని వారి కందరికీ అన్థిమాంసాదు లెక్కువ; అక్కడ ఎంత 
సేవూ ఈలోకమూ ఈ సంఘటనలూ ఈ నమన్యలూ ఈ నవ్వులూ 
ఈ ఏడ్చులూ -వీటిమధ్యనే ఉన్నట్లు ఉంటాము. అంటే నన్నయ ఈ 
లోకాన్నీ, ఇహలోక నమస్యలనీ' చూడనివా డని కాదు; వదలిన 
వాడు కాడు. గొప్ప లోకజ్జుడు నన్నయ. 


ఆయన ఏమంటా డంటే - “అవును మోరు ఇలాగ ఉన్నారు, 
ఇటువంటి చిక్కుల్లో ఉన్నారు ; కనుకనే మికోనం మోకు లక్ష్యంగా 


వన్నయ భబట్టారకుని అమర వాణి 3 


మోకు కడపలగా ఈ అమరలోకాన్ని దింపాను ; అవలోకించండి, 
"ఎంత బాగుందో! ఈ లోకం అలాగ అవాలి 1” అని. 


తిక్కన ఏఎమంటా ৫০৪ : 


“అబ్బ! ৩০9 ఇలాగ ఉన్నారు; ఇటువంటి విక్కుల్లో ఉన్నారు; 
ఇవన్నీ మోరు ఈ పద్దతుల్లో కృషిచేసి విడదీనుకోవాలి. ఒక 
కొ ৩০০৬০ నృష్టించుకోవాలి ! | అని, 


నన్నయ ఎక్కువ |పాచ్యుడు; తిక్కన్నకు కొంత పాశ్చాత్య 
ధోరణి ఉంది. నన్నయ వెకుంఠాన్ని భూలోకంలో అవతరింప 
జేస్తాడు. తిక్కన్న భూలోకాన్ని న్వర్గం దగిరికి ఎత్తడానికి 
యేత్నిసాడు. ఒకరిది ఎక్కువగా దూరదృషి ; " రెండవ వారిది 
ఎక్కువగా తీక్టదృష్టి. ఒకరిది ఎక్కువగా నమ్యగ్‌దృటష్షి ; రెండవ 
వారిది ఎక్కువగా వివేచనాదృషి.. ఒకరు గురుదేవులు ; రెండవవారు 
నవివోత్రములు. ఒకరు ధౌమ్యులు, రెండవవారు విదురుడు. ఇద్దరూ 
కలసి a వేదవ్యాసనులు. ఇధరిలోనూ ఈ రెండు గుణాలూ 
ఉండవచ్చును ; ఇద్దరి మహో లక్ష్యమూ ఒక్కటే కూడాను* 
జగద్గితము. 


నన్నయదృష్షి ఎంతసేపూ మరీ వూర్వకాలంలోకి వూర్య్వ 
లోకంలోకి పోతుంది; అందుకే మరీ భావికాలంలోకి లోకంలోకి 
పోగలదు. ఆయనకు వూర్వయుగమే న్వర్ణయుగమూ, న్వర్ల 
యుగమూ. ఆయనకి తెలునును - నిజానికి 'మరీ వూర్వకాలమే 
భావికాలానికి దగ్గిరగా ఉన్నదని. ఆయనకి తెలునును - ద్వేషమూ, 
రోషమూ, మోనమూ, నాశమూ, ৬০৩১৪), అశాంతీ- అన్నింటినీ 
అధిగమింవి, ఈ లోకం మళ్టీ తపోవనం దగ్గరికీ, రామరాజ్యం 
২576৪ (పయాణం చెయ్యాలని 5 చేస్తూందని. 


ఆయన ভিন, కాక 5৮৩৪ 2৫১ కూడా! కనుక 


4 కృష్ణశాశ్రి వ్యాసావళి _ 1 


ఆయన గొప్ప ৩৪৮০০, ఆయన లోకంలో దిగులు పడిపోము; అలసి 
హోము ; యుదానంతరం పొలికలనిలో లాగా విదికిపోము ; ২৩০০” 
১5590 చేస్తూకూడా కొంత అనంతృ పితో కొన్ని కోరికలతో కొంత 
వేదనతో  మిగిలిపోము. కేవలము "వా నవికులలో కొంతవరకు 
నిరాశ ఉండదూ ? ఎంతమా[తమూ వానవికులు కాని వారిలో శకి 

లేనట్లు ! “నంపతదశినీ నినాద మృదుభాషల 8৯৮ .లిచ్చుచు 
“మృదు లాని లావవర్ణిత కునుమాక్షతావచల సేనలు” ৯৫১ 
లతా అలలనలతో, “అజ్య హవిర్ణృత సౌరభ ధూమ లతాతతులం 
బెనగిన (৩০৬৩৩ కొమ్మలమోద నేత లతాంతము లెనను బాయని 
మధుప |పకరంబుల” తో - 


“ శవణసుఖంబుగా సామగానంబులు 
చదివెడు భకమల చదువు దగిలి 
కదలక వినుచుండు కరులును, గరికళ 
శీతలచ్బాయ( దవ్బీకరాంబు 
క్రణముల ৩৪ గాడ్చాసపడి వాని( 
జెందె సుఖం బుస్న సింహములును, 
భూసుర[పవరులు భూతబలుల్‌ దెచ్చి 
పెట్టు నీవారాన్న పిండతతులు , 
కడగి ৮০8 నొక్కట గలసి యాడు 
చున్న యెలుకలు( బిల్లులు నొండు సిహజ 
వెరి వధంబులయు సహొవాసిిముతో, 


పరమ శాంతి ధామములెన ఆశ్రమాలలో ৬৪১৩৩, “నమస్తా 
శాంత మాతంగ మర్యా దాలంకృత మైన భూవలయము. ... 
రుజాళో కాతంక, క్షయ శంకాపేత'ముగా, “ధర్మమును 
ధృతియు, నత్యము, కారుణ్యమ్ము' ను తమకు వశమై కొలువగా 
రాజ్యాల నేలు ৪1৬০০৬১১৩৩০ నిండి ఉన్న అమర సుందరలోకాన్ని, 


వన్నయ 6৮5৬৪ అమర వాటి 5 


విందులాడే జీవంతో, చె తన్యంతో ১১১০৪) పాంచజన్యంలాంటి 
కంఠన్వరంతో కాశీపటంలో లాగ ఆయన ప్రకటిస్తాడు. 


కనుక అంత నుదూర సీమలను ఎంత నున్నష్షంగా చూసేడో 
అంత నుస్పష్షంగానూ సుందరంగానూ ৩১৪০৪ గలిగిన 
నన్నయ్యది సామాన్య కవితాశ క్రి కాదు. మామూలు విషయం 
చెప్పడానికి మామూలు మాటలు చాలును; మామూలు విషయాన్ని 
మించినదాన్ని వర్ణించ డౌనికీ, అనలు భావాలను మించిన అనుభవౌన్నీ 
వరమార్తాన్నీ బిత్రించడానికీ, సామాన్య 5৩০ ఒక్కొక్కప్పుడు 
చాలవు. ఇక ఆ మాట లయినా మామూలు కలయికలో, కూర్పులో 
చూపవలసినంత శకి చూపలేవు, అందుకే భందస్సు. 


నన్నయ్య తిక్కన్నలు 1పయోగించినంత గొప్పగా 2৯8১, ০১ 
తెలుగు కవీ (5০১৩০7০25৫5, వీరి తర్వాత రామకృష్ణకవి 
వస్తాడేమో! తిక్కన్న (ప్రతి శబ్దాన్నీ ఎంతవరకు ఉచితంగా 
పనికి వస్తుందో తూవి తూచి ఉపయోగిసాడు - ఒక [ప్రయోగం 
(experiment) చేసేటప్పుడు ఒక మహాకౌన్త్రజ్ఞాడు (SCienti=t) 
ఒక్కక్క వదార్థాన్నే దాని విలువ 08০০2 ఫలితానికి ఎంత వరకు 
పనికివస్తుందో “చూసి ఉపయోగింవినట్టు, శోబ్లానికి (ప్రాణమే కాదు 
పక్షాలూ ఉన్నాయి. ఒక శబ్లాన్నీ మరొక శద్దాన్నీ ఒక ధోరణిలో 
కలిపి, ఒక విలక్షణమైన గానం వుట్టింబి, దాని 'రెక్కలమోద కూర్చో 
బెట్టి, ఎట్టి దూరానుభవాలనై నా అందజేసి, ఎట్టి దూరలోకాలనై నా 
৬২১৮৪ విహరింప జేస్తూ ఇంకా వెనకాల నున్న వేవో స్ఫురింపజేసే జేపీ 
శకి ఒకటి ఉంది. అది నన్నయ్యది. శబ్దం పలకడమే కాదు; 
పాడుతుంది. 


పాటకు ఒక శకి ఉంది. మాటల కందని వాటిని చెప్పుతుంది. 
০) అనుభవమైనా తన్మయత్వం దాకా తీసుకొని పోయేటప్పటికి 


6 ১১৪৬) ১02: 


మనం దానిని వ్యక పరచడానికి నంగీతాన్నో, దాని ఆభాసాన్నో 
సాయంగా కతీనుకుంటాము - దుఃఖంలో వివపలమైనస్పుడూ, భ క్రి తో 
ఊగిహోతూన్నప్పుడూ లాగ, ఇక మహాకవికి మామూలు దృశ్యాలను 
మించినవి సాక్షాత్కరిసాయి గదా! మామూలు ఆవేశాలని మించి 
నవి ৪০০১১ గదా! వాటిని (పకటింబడానికి సామాన్య శభాలూ 
ఎక్కడెక్కడి మాటలూ ఏరి తెచ్చి వాటిని రకరకాల కూర్పులో 
పెట్టి, చిత చి|తాలుగా నడిపించి, ఒక వింతగానం వుట్టించి, తనకు 
సాక్షాత్కరించిన దాన్ని మనకు కూడా (పత్యక్షం చేయడానికి ఆయన 
ప్రయత్నిస్తాడు. ఈ శక్తి నన్నయ్య కున్నట్లు ఆంధ్ర కవులలో 
ఎవరికీ లేదు. ఆయన కవిత ఒకసారి భాదపదంలో భాగిరథిలాగా 
(పవహిన్తుంది 3 ఒకసారి హస్తినావుర రాజవీథిలో మ త్ర మాతంగం 
లాగా నడుస్తుంది ; ఇంకొకసారి హవిరూమ లతా|గంలాగా లాన్యం 
చేస్తుంది ; మరోసారి జ్వలన శిఖాలీ, వరుని నద్విశిఖాలి కలిసినట్టు 
ఫెటఫెటమనీ, ఫెళఫెళమనీ ఎగిరి పడుతుంది. ఎన్ని ఉదాహరణ 
అని ఇయ్యగలం - ఐ పద్య మెత్తినా అలాగే ఉన్నప్పుడు ! 


“వివిధోతుంగ తరంగ ৮১৪৪ 
చలద్వేలా వవైలావలీ 
లవలీ లుంగ లవంగ ৪০৫৩৬ 
లతా ৩০০2১ లీక్షించుచున్‌” అంటాడు. 


“జలధి విబోల వీచి విల 

స్‌ ৬৮৩ కాంచి సమంచి తావనీ 
తల వహన క్షమం బయిన 

దక్షిణ హస్తమునన్‌” అంటాడు. 


“సాగర సార హరిరుహ 
রত మౌక్తిక విద్రుమ ద్రుమె 


నన్నయ భట్టారకువి అమధవాణి 7 


లాగురు చందనంబులు |పి 

యంబున విచ్చిరి కెచ్చి - యున్నత 
శీగుణ యుక్రమై బరగు 

సింహళ శకేరళ చోళ పాండ్య దే 
శాగత ০0৯2501৬১৫১, 


“మందిత నూర్యరశ్శ్మి రుచి 
మన్మణిహార చయంబుతో కట 

స్యంది నుగంధి దానజలసేంపద 
నొప్పెడు వాని” అంటాడు. 


“ఉరుతర దావపావక శి 

ఖోత్కలిత శ్వసనంబులున్‌ సితే 
తరగతి తీవ తిగ్మకర 

ভু నహ।[సములున్‌ బహు [పవా 

హ రహిత నిమ్నగాతతులు 

నెకడు దీర్హములై నిదాఘ వౌ 
శరములు” అసహ్యము లెనప్పుడు- 


rm ఉఊన్మిష 
న్నలినరజ న్ఫుగంధి యము 
నౌ (హద తుంగ తరంగ సంగ తా 
విల శర స్థలాంతర వి 
నిర్మిత నిర్మల ৮১১ రేఖలన్‌”' 


విహరింపజేసాడు. 


ఈ శకి అన్ని 8১৫5০65555০ కనబడుతుంది. శకుంతలకథ, 
దేవయానికథ, శర్మిషకథ, “తహోవనమూ, వనంతరువూ, ৯০০৪ 


৪ 5১৪০৬, వ్యాసావళి _ 1 


సౌందర్యమూ, కౌరవ పాండవుల యౌవన'।క్రీడలూ, ఖాండవ 
దహనమూ, గరుత్మంతుని గాథా, ১5৪৯৪ గాథా, రాజసూయమూ, 
మయనభా, శినపాలవథధా, జూదమూ, భీమసేనుని |ప్రతినా, శర[చా 
తులూ - ఎక్కడయినా ఈ దివ్యప్రతిభ ৬৮১৪ కంఠన్వరంతో 
గానం చేస్తుంది. ఆంగ కవులలో మిల్లన్‌ది మహా కావ్యం (০71০) 
ar (ఇ) ৪১ 

ఆలపించే 05897] ৮0196 అన్నారు. నన్నయ్యదీ అంతే, అంతేకాదు ; 
ఏదో అవూర్వ శకిచే (ేరేచబడిన వాణి ఆయనది. 


దీనికి తోడు మరొక గొప్పగుణం ఉంది - నన్నయ్య కవితలో. 
అది నంయేమం (restraint). ఇంకో కవి వచనంలో చెప్పేది ఈయన 
పద్యంలో చెపారు. ఇంకో కవి పద్యంలో చెప్పేది ఈయన 
వచనంలో చెప్తారు. “విలనతూూలభఘనవల్లి యన్నిష్ట్షనభి నూడి 
యున్న దాని" అని నూతిలోవడ్డ దేవయానిని వర్ణిస్తాడు ; అంతే ! 
కూలవల్లి నూడియున్న నుకుమారి ఎంత సోయగంగా ఉంటుందో 
మన భావనకి న్ఫురిన్తుంది. 


అనలు నన్నయ్య యుగంలో మన ఆం(ధజాతి యవసితిలో 
ఉంది, బాల్యం చలిస్తుంది, కదలిక ఎక్కువ, వార్లక్యం మన్నూ, 
మననం ; కదలనే కదలదు. యౌవనం ధృఢం, నురిదరంగా నడు 
స్తుంది ; పలుకుతుంది. యౌవనం తనదృషిని [(ధువ నక్ష [తానికి తగి 
లించి ప్రయాణం చేస్తుంది. యౌవనానికి ఒక లక్ష్యం, ఒక కడపల 
ఉంటుంది. ఆంధ్రజాతి అప్పుడు న్వతం తజాతి. స్వాతంత్ర్యంలేనిదే 
(ప్రాణం లేదు. (పపాణమున్నచే నడివినా, పలికినా, పాడినా !నన్నయ్య 
రోజుల్లో ৩০০০8 (బతికిపోవడమేకాదు. న్వతం|త శకితో 
నిలబడి ఉంది. మన జాతిలో నన్నయ్య తిక్కన్నల ము క కంఠంలో 
నుంచి వచ్చిన ఉదారవాణి వంటిది ఇంకా ఎలాగ వినపడుతుంది ? 


— మొదట రేడియో [58০47 [పపారితం 3 అనంతరం 
৬০৪৬৮ ఆదివారం సాహిత్య గోష్టిలో |పకటితం, 


গ9১১-৩ |పతిభ 


৬৮১- [పపంచంలో మో ఇష్టం వచ్చిన భాషలో మొదటి కవిని 
తీసుకోండి - అతని (పక్కని నిర్భయంగా కూర్చో పెట్టదగ 
వాడు ॥ ০ 


ఒక్కక్క. కవి ఒక్కొక్క కాలంలో పుడతాడుకదా! ఆ కాలంలో 
ఆ దేశమూ, ఆ దేశంలో జనమూ, వారి ఆచారాలూ, ఆలోచనలూ, 
కష్టనుఖాలూ ఒక్కలా ఉంటూ ఉంటాయి. ఇంకో సమయంలో 
ఇంకోలా ఉంటాయి. కవి అలాంటి జనంమధ్య ০৬০৫১, అంటే, 
అతనిమోద' కూడా ఆ దేశమూ, కాలమూ |పభావం బాగా పడుతుంది. 
అందుకనే ఇప్పటి కవులకీ వారి (০০৬৩৪, నూరేళ్ల క్రితం కవులకీ 
వారి (పాతలకీ అంత తేడా ఉంది. కనుక తిక్కున రోజులూ, 
అప్పటి తెలుగుదేశోమూ, సమాజమూ, వాటి అనుభవాలూ ఆ మహో 
కవిని కూడా పలకరించి ఉంటాయి. 


తిక్కున నెల్లూరి వాడు. అక్కడి రాజు మనుమసిద్ది రాజ్యం 
పోవడం, తిక్కన ఓరుగల్లు వెళ్లి ప్రభువు సాయంతో మళ్లీ రాజ్యం 
నంపాదించడం, కాకతీయ సొ[మాజ్యం అవసానదళలో ఉండి, 
విజయనగర సామాజ్యం ఇంకా ఏర్పడక, దక్షిణదేశం 
ముఖ్యంగా తెలుగునాడు ముక్కలు ముక్కలుగా అయిపోయి 


19 592০৬) వ్యాసావ? - 1 


అల్లకల్లోలంగా ఉండడం, ఈ పరిస్థితుల్లో పాండవకొరవుల అనూ 
యలూ పోట్లాటలూ, వారి వారి రాజ సీతి = ఇవన్నీ కావ్యవస్తువు 
లుగా తీనుకొని భారతం రవి స్తే, రక రకాల నమన్యల్లోనూ, చిక్కు 
ల్లోనూ ఊపిరాడని తెలుగువారికి ఒక గొప్ప మార్గం, చివర నొక 
లక్ష్యం చూపించడం అవుతుం దేమో అని శక్కున అనుకున్నా 
డేమో! అయితే ఈ పని సామాన్య మైన వని కాదు. భారతం మహా 
సముద్ర మాయెను. అందులో నన్నయ్యగారు దాటింది ఏ నాలుగు 
2১০, రెండో ৬০০০৪ ఈదవలసిన వాడు తిక్కన. ఈ వనికి 
ఎంత దీక్ష, ఎంత ఆవేశం కావాలి! 


కవి జీవితానికీ, కావ్య నృష్టికీ కూడా బాలా నంబంధం ఉంది. 
కవి జీవితం ఎంత ఎత్తుగా ఉంటే అంత తేలికగా కల్పనా ই ৩৩০৩০ 
৪৩০৪ ఎగర గలడు. అది ఎంత లోతులో పడి ఉంటే, ఆ బురద 
లోంబీ, ఆ చీకటిలో నుంవీ పైకి ఎగరడం అంత కవ్షం. తిక్కన 
మొదట నిర్వచనో తర రామాయణం (5০8৩9, దానిలో ఆయన 
గొప్పతనం సూచనలు కొన్ని కనపడతాయి. కాని భారతనము([దం 
దాటేముందు ఆయన సోమయాజి అయాడు. ০৬৬৩৩ దీక్షా 
విధి చేపటాడు. అనగా తన జీవితమూ, శక్తులూ అన్నీ భారత 
రచన వెపే తిప్పేసే శన్నమాట. ఇది సామాన్యకవికి సాధ్యమయ్యే 

పని కాదు. 


సాధారణంగా ఒక గొవ్పవాణ్ణిగూర్చి విన్నప్పుడు, అతని పనుల్ని 
గూర్చి తెలునుకున్న ప్పుడు, అత నెలా ఉంటాడో చూడా లని 
ఉండదూ ? ఎప్పుడో పోయినవాొడెతే ఎలా ఉంటాడో భావించా లని 
ఉండదూ ? భావించుకున్న రూపానికీ, నిజానికీ నంబంధం ఉండక 
పోవచ్చు. నా కంటికి తిక్కన్నగారు పొడుగ్గా ఉంటాడు. శరీర బ్బాయ 
దబ్బపం౦డులా ఉండొచ్చు. కోటేరు వేసిన ముక్కు, విశాలమైన 
నుదురు, బల మైన గడ్డం, రాజాస్తానానికి వెళ్ళే టప్పుడు - 


8575 15৩৮ 11 


బిళ్లగోబి 5৩, ముళ్ల అంగరఖా, వభ నుందరా లైన 1৯০৩০, 
১৫১৩৬১০১৩০৫ గంధాక్షతలు. ఇంక అన్నింటికంటె గొప్పవి ఆ 
కళ్ల! ధగధగా కత్తిమొనల్ల్తాగ వాడిగా మెరుస్తూ చల్లని ఆనురా 
గంతో నిండి ఉంటాయి” సూర్య చోంద్రుల్తాగ. కవి విగ 
హాన్ని గురించి ఎందుకూ ఈ మాటలు - అని అడుగుతారా ? కాని, 
కవిని తెలునుకోడంలో ఇది కూడా ముఖ్య మని నా అభిప్రాయం. 


ఇంతకూ అయన కావ్యం చదివాక కదా ఈ మూరి కట్టు 
కున్నాం. నిజంగా భారతం చదివితే మనకు మొట్టమొదట ২১১6০ 
చేవి ఇవి రెండు: నిశితాతి నిశిత మైన ఆయన మేధా, లోక 
మంత విశాల మైన ఆయన హృదయం. అంటే, అన్ని ৬১৬০৩ 
వ్యక్కుల్నీ, మనుష్యుల్నీ దగ్గిరగా తీనుకుని మందిబెడ్డలు చూస్తూనే 
విమర్శిన్తూనే পপ “మూ పెట్టడం. ఇవే అయన్ని గొఫ్ప 
నాటక కర్తను చేసే 


తిక్కన్న అన్నిరకాల మనుమ్యల్నీ చూసేడు. లోపల లోపలికి 
వౌళ్ల తత్వాల్లోకి జెళ్లగించి చూసేడు, వాళ్లని అన్ని రకాల పరిస్థితు 
ల్లోనూ, "నసంఘేటనల్లోనూ చూసేడు. చాలా ఇష్షంతో చూసేడు. 
ఎ వ్యకి ఏ పరిస్థితుల్లో ఎలా 5০৬7০৫85০2৯, ১০ చేసాడో అతనికి 
నరిగ్గా తెలుసు, * కనుక పౌండవులూ, కౌరవులూ, మిగిలినవాభా 
ఆయేన బాగా ఎరిగున్న మనుష్యులే అయిపోయారు. వారి కొవ్చిన 
కష్టనుఖాలు ఎలాంటివో ఆయనకు తెలును. అంచేత కౌరవ పాం 
డవులగాథ పెద్ద నాటకంగా మన ఎదుట ఆడించేసేడు. ఆ (5৫৬3 
నంలో తిక్క న్నెక్కడా కనబడడు, వినబడడు. ఇది కవి కెంత 
కష్ట మైన పనో తెలుసునా ? తన్ను తాను వూరిగా లేకుండా తుడి 
చేసుకోవడ మన్నమాట. లోకంలో వాడె కూడా దానిలో లేనట్టు 
తటన్లుడుగా, ఒడ్డున సాక్షిగా ৬৩5১৩ మన్నమాట ! 


12 కృష్ణశాశ్ర వ్యాసావళి - 1 


మనుష్యలోకాన్ని ఎంత జాగ్రతగా చూడాలో కూడా చూడండి. 
ఒక చిన్న చేయివినురు, ఒక కంటి ఉరుము, ఒక అన్న కనుబొమ్మ 
విరువు - ఏవీ వదలకూడదు. చూడండి ! కోవం వస్తే ఒకడు అరు 
స్తాడు. మరొకడు గుడ్డతో గర్డిస్తాడు. ఇంకొకడు వబ్ల పటపట 
కౌరుకుతాడు. అర్జునుడు కళ్లు మేరిపిసాడు. ధర్మరాజు - - వా డిల్లు 
బంగారంగానూ ! টু నిశ్చలంగా, నిర్మలంగా ఉంటాడు. ఆద లని 
మొహం కిందా, ఆ తేట మాట కిందా నము[దముఖంకింద బడబా 
నలంలా కుత కుత మని ఉడుకుతూనే ఉంటుంది, అలాగే వీరికి 
అనూయ వచ్చినా. దయె కలిగినా, [2১৪ పుట్టినా డ్‌ మార్చు 
లుంటుంటాయి. ఇలాంటి మనుష్యులు ఎందరో” అనుకూల (పతి 
కూల పరిస్థితుల్లో రకరకాల నంఘటనల్లో భారతంలో మన 
ఎదుట కనిపిసారు. భారతంలో ఏదో పద్యం తీసి చదవండి. ఇది 
థర్మరా. జన్నదీ, ఇది నంజయు డన్నదీ, ఇది ధృతరా (షు డన్నదీ-= 
అని చెసే ల్పసుకుంటాము. 


ఒక (ఫెంచికవి అన్నాడు : “నాటకం అంటే జీవితమే! జీవితం 
కంటె గొప్పది మరొకటి లేదు.” అంటే నాటకంలో మనుష్యులే 
రావాలి. వారే తమ తమ గొంతులతో మాట్లాడాలి, వారి వారి 
పద్ధతుల్లో కోపించాలి, মরা ఏడవాలి. ఈ ధోరణిలో చూ స్తే 
మన తెలుగుభాషలో చూసే నాటకా లన్నీ నాటకాలు కావని 
తెలియడం లేదూ ? ఎందుకు -- ఒక వితతం చెవుతాను. నన్నయ 
గారి భారతంలోనూ పాండవ కౌరవులు వసారు. వా రెక్కడెక్కడో 
గాని మనం ఎరిగున్న మనుష్యుల్తా కనబడరు. సహదేవుళ్లలా 
ఉంటారు. వారి కేం? వారి కెవరి ২০ వచ్చినా వచ్చ వట పట 
క్రొర్రికి గర్జించొచ్చు. కొండలు అల్లల్లాడి పోవచ్చు. నవనము 
(దాలూ కలిసిపోవచ్చు. నన్నయ్యగారు వాలా గొప్పకవి; 8৬7২ 
బాలా గొప్ప నాటకకర. 


తిక్కున (ప్రతిభ 13 


తిక్కన్న చాలా గొప్ప కవి కూడాను. ఎన్ని రకాలుగా ఇతని 
శక్తి కనపడుతుందో! ధర్మరాజు కౌరవుల దగ్గిరికి శ్రీ కృష్ణుని 
రాయబారానికి పంపుతున్నాడు. ఇతగాడు అసాధ్యుడు. ఈ 
ధర్మరాజును ఒకరు తేనె వూసిన కతి త్రీ అన్నారు. కొరవులు ৫০০১০, 
తన భాగం ఇవ్వరు అని తెలునును. యుద్ధం తప్పదనీ తెలునును. 
కారవులూ తామూ అన్నదమ్ముల పిల్లలు. ఒకరి నొకరు చంవు 
కుంటే లోకం ১৪৪০০ దని తెలును. కనుక యుద్దానికి వస్తున్నా 
మని చెపితే తవ్పేవుతుంది. తాను ৪১০৪) వాడు, ధర్మరాజు! 
పగ, [৪৮৩১০ దోషాలు. ఇంతకీ కృష్ణుడు జగజెట్టి, తన కోనం 
ఏదెనా చేసాడు. జరిగే దంతా తనకీ ముందు తేలును, కృష్ణుడికీ 
తెలును. ఇంక రాయబార మెందుకు ? ధర్మరాజు చేత ఏలా 
మాట్లాడిస్తాడో చూడండి తిక్కన. ముందు కృష్ణుడికి చక్కిలిగింత 
పెడతాడు. 


ఆపద గడవం బెట్టగ 
నోపి భభం బెన దాని నొడ గూర్చను, మా 
క్ర పుట్టువునకు పాండు 
కాపాలుడు నిన్ను జూపి చనియె మహాత్మా! 


అని, కౌరవులు చేసిన చెడ్డపను లన్నీ చెప్పి - 


అక్కట! లాతు లైన పగరైనను చంపన కోర నేల? యొం 
డొక్క తెరంగు లేదె, అది యొప్పదె, బంధు సుహృ జ్ఞనంబు లా 
దిక్కున నున్నవారు, గణుతింపక ০5৫ వధించి దూ 
రెక్కుట దోష మందు టను నీ దురవస్థేల బొందవచ్చుకే ! 


అంటాడు, 


এ এ ১১৫০৩) వ్యాసావళి - 1 


మంవితనంతో కలిసి ఎంత రాజనీతి, గడునుతనం ఉన్నాయో 
చూడండి. ఇవి ధర్మరాజు మాట ৩০৪ తెలిసిపోతాయి. ఇక్కడ 
తిక్కన్నగారు మామూలు మాటలు మామూలు నంభాషణలో 
వాడినట్లు వాడుతాడు. ఇంకో చోట 55১৪ నర్వ సేనా నాయకుణ్ణి 
చేసి, 'ల్వ్యుణ్ణి అతని సారథిగా పరవతాడు దుర్యోధనుడు. 
శ ల్యుడికి లోపల పాండవుల మీదే ఇష్టం. అతడు ముందే ఎలా 
అంటాడో చూడండి £ 


'గాండివ జ్యా నినాదమ్ము 1418 కర్ల విదళనము చేసినను” - 
నీకు బుద్ది వచ్చును అంటాడు. అంటే, ৬১১৫ విల్లైన గాండీవం 
৩৩6 మోగితే సీ చెవులు 2৫ లెనవ్పుడు నీక్రు బుద్ది వస్తుందని, 
కర్ణం అంటే చెవి కదా! ఇక్కడ శల్యుడు ఇంకో "అర్థం కూడా 
లోవల పెట్టుకున్నాడు. ৬১৪ బద్దలు కొట్టినప్పుడు కూడా అని, 
ఈ మాటలు వింటూంటే" మొదటే మనకు భయం పుడుతూ 
ఉంటుంది- కర్ణుడు ఓడిపోయినట్టు అనిపించి. ఇది నాటక కర్తలో 
బాలా గొప్ప శక్తి. 


తిక్కన్న గొప్ప కవి కూడా అని చూపింబోడానికి ఒక దిన్న 
ఉదాహరణ ఇసాను. ధర్మరాజు గొన్న చక్రవర్తి అని చెప్పడానికి 
మామూలు వౌ డెతే ఏ మంటాడు? బాలామంది రాజులు అతన్ని 
కొలిచేవారు. అకనికి ఎన్నో లక్షల ఏనుగులూ అవీ ఉన్నా 
యంటాడు. మహాకవి అయిన తిక్కన్న ఎలా చెప్పాడు ఈ 
২০৫৪ ? 


“ఎవ్వాని వాకిట ఇభ మదపంకంబు 
రాజ భూషణ రజో రాజి నడగు !” 


తెలియడం లేదూ? ఇది అనత్యం చెప్పడం కాదు. అందంగా, 
న్పష్టంగా మనన్సు కెదురుగా కనబడేటట్టు చెప్పాడు. 


৪7৮ 15৪ 15 


ఇలాగ ৪৬77 భారతం పదిహేను పర్వ్యాలూ మొదటి నుంచి 
చివరిదాకా ఒక అక్షరం వదిలెయ్యవలసింది కాదు. చదవడం 
మొద లెడితే ఒక అక్షరం వదులుకోలేం కూడా. ఏ డెనిమిది 
వంద లేళ్లనుంచి ১2৪০, పట్టణాల్లో, ఇళ్లల్లో, రచ్చబావళ్లలో 
ఈ భారతం చదువుకుని పురాణంగా చెప్పి” ెనుగువారు తమ 
జీవితంలో కలిపేనుకున్నారు. తిక్కన్న రచనలో అంత 25০১৩, 
చెతన్యం ఉన్నాయి. 


_ రేడియో 1০০০০ |పసారితం. 


శ్రీనాథుని కవిత 


ల ৩১3145539555 మనకి శ్రీనాథుడంత యిష్ట్లడెన కవి మరొకడు 
ఆ కడు. ఎంచేతంటే అతనిలా ఆకర్షించే ! కవితామూరి, (8০০৬ 
టెక్‌ పె పెర్ఫొనాలిటిీ) ১১৪৬৬ లేదు. అంతటి కవులూ అంతకన్న, 
గొప్పకవులూ లేరని కాదు. అంత న్పష్టనుందరంగానూ అలాంటి 
వన్నెచిన్నెలతోటీ కనబడే మరొక తెలుగుకవి మూరి లేదని. 
ఈ మూరి అతని గాథల్ని తెలునుకొని కట్టుకొన్నదె కాదు, 
కేవలం ఆయన కావ్యాల్ని చొదువుతూంటేనే 'మనకళ్లకి కట్టేది. 
భారతం చదివి కవితయంవారి మూర్తులు పట్టుకోలేము. అయితే 
వారు శ్రీనాథునికంటె తక్కువ కవు లనా ? కాదు. భారతం చదువు 
తుంటే ఉదాత మైన 5০০৪৪ వినబడుతుంది. శ్రీనాథుని కావ్యాలు 
చదువుతుంటే | హప్రొఢ నుందరమైన మానవవాణే వినబడుతుంది. 


శ్రీనాథుడు వీరభ దా రెడ్డి ఏలుబడిలో అగ్రహారాల్లో ఉన్న 
టబాహ్మణో తముల్ని వర్ణిస్తాడు -_- ఏమనీ ? -- 'నొనటిమోద గంగ 
మట్టితో కసూూరికా వుం[డాలు వూసికొన్నారనీ, దర్భ లుంచుకొనే 
వేళ్ల మాదే మాణి క్యాంగుళీయకాలు పెట్టుకొన్నా రని, జంధ్యాలతో 
కూడా తారహారాలు వేసనుకొన్నా రనీ, ఢిఖలలో చెంగల్వవిరులు 
చెరువుకొన్నా”" రనిన్నీ, ఇలా శ్రీనాథుడు తన్ను తానే వర్ణించుకొన్నాడా 


[82৬১১ కవిత 17 


అనిపిస్తుంది. అతడు పరమ శైవుడు ; పరమభోగిన్నీ. ౫ వాబారమూ, 
సొందర్యానుర & పరస్పర  విరుద్ధాలు కావు నరిగదా, సరసంగా 
కలిసుండడానికి కూడా వీలుందని ఆతని జీవితం రుజువు చేస్తుంది £ 
అతని కవిత్వమూ రుజువు చేస్తుంది. పోతన్నగారు వరమ భాగవ 
తోతముడు, ఏ కొద్దిమందిలాగో -- అంతే! ఆయన జీవితమంతా 
ఒక్కటే ఒక్క ১৩০১১৫০০৪৩৫ కనబడుతుంది. శ్రీనాథుడు 
సానివాడలో ১১৪, నవగోదావరంలో ৯৪ మొదలెన ఠకరకాల 
అనుభవాలు కూడగట్టుకుంటూ, అన్నీ తనవి చేనుకుని వ మనవిచేసాడు. 
భాగవతంలో దేవుడు దేవుడే - మన కందరాని పెనువీకటి కవ్వలి 
వెలుగులాగ - కొంతవరకు దశమన్కంధంలోని కృష్ణుడు తప్ప. 
భాగవతంలో భకుడు కూడా అందరాని ఆవేశమూ ర్రే కాని 
రూపొందిన మానవ విగ్రహం కాదు. (శ్రీనాథుడి కావ్యాల్లో శివుడు 
మానవుడంత దగ్గిరగా న్నష్టంగా కనబడతాడు. వ్యాసుడివంటి రుషి, 
కూడా ఆకలిబాధకు మనలాగే అల్లల్లాడిపో తాడు. పోతన మహాకవి 
భాగవతంలో మానవాత్మ అందరాని 'పరమాత్య్మ కోనం అ(రులు ৯০১১ 
ట్టుంటుంది. (శ్రీనాథ మహాకవి కావ్యాల్డో వరమకశివుడు [పమథ 
గణాలతో సహా మనమధ్య విహరిస్తున్న ৬১০০৫০১০৪, అక్కడ భక్తి 
ముక్తి కోనం పడే ఆవేదన: ఇక్కుడ భకి రొ శక్తిగా ఉండే అనుభూతి ! |! 


చక్షారామ భీమేశ్వరుని అలంకారాలూ, చేష్టలూ చూడండి : 


గజచర్మ మెన్నడో కాని, నిచ్చలు గట్టు 
పసిడి కమ్ముల పట్టు వచ్చడంబు ; 
భసిత మెన్నడొ కౌని, (పతిదినంబు నలందు 
మలయజంబు కురంగమదము 15০6১ 
3৫১৫ పాములరాజు తొడవు లెన్నడొ కావి, 
తారహారములు నిత్యము ధరెంచు ; 


18 కృషశాశ్రి వ్యాసావళి _ 1 
(x) 


నృ ৬৫০৬ రుండ మాలిక లెన్నడొ కాని, 
ధరియించు కల్లార దామ మెపుడు; 

కాట నడుచక్కి నెన్నడో కాని, ఉండు 

దక్షవాటి నువర్గసొధముల మొద; 

ఎన్నడొ పిశాచులనుగాని, ఇందుముఖుల 

నెల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. 


ఇలాగే మహారాజు ৪2১৯ కంఠమాలలూ, కేయూరాలూ, 
భూషణా లన్నీ ధరించి నందిగానీ, భృంగిగానీ కెదండ లివ్వగా 
“కన్నే లు కా( దారి” దారి భీమేవడు వాడ వాడల చొరబడతాడు - 
ధూర్త [పకారంబునన్‌'. ఇంకో 4১৫১০ చూడండి - వ్యానునికి కాీ 
వియోగం వచ్చేఘట్టం : కాశీలో ఎంత తిరిగినా వ్యానుడికీ శిమ్యలకీ 
మాధుకర భిక్షాన్నం దొరకదు ; ఆకలిబాధ కోర "లేక వౌ$ 38১৫০ 
కాశీని శపించ బోతాడు. అప్పుడు ఒక 915 ২৩০৪১ వాకిట 
పార్వతి [ప్రాకృత వేషంబున వస్తుంది - ఎలాగా అంటే £ 


వేవలి పాటపాట నరవెండుకతో తిలతండులాన్వయ 
శ వటియింప కై సడలి, (వేకని చన్నులు పొలవంకలై 
కా నసియార్చ వాలు తెలిగన్నుల కల్కీతనంబు চনত అ 


“వేద వురాణ সত) పదవీ నదవీయసి యైన పెద్ద ముతైదువ” 
రత్నకట కాభరణంబులు ఘల్దు ఘల్లు మంటుంటే, “మునీశరా రి 
మ్మని వల్చి - 

“ఆకంఠంబుగ వీవు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా 

లేకున్నప్‌ కడు నంగలార్చెదవు, మేలే, లెస్స, శాంతుండవే ? 

వీ కంటెన్‌ మతిహీమలే కటకటా నీవార ముష్టింవచుల్‌ 

శాకాహాధులు కందభోజులు శిలోంఛ[ప|క్రముల్‌ తావనుల్‌ ?” 


అని శిమ్యలతో కూడా అతనిని భోజనానికి రమ్మంది అమ్మవారు. 


(87৩ కవిత 19 


వ్యానుడూ, శిమ్యణూ వస్తారు. ఆవిడ అందరినీ కూర్చో బెట్టి “గొడుగు 
బాగలు గిలుకలు కులుకరింపి -- వడ్డన చేస్తుంది. భవనభ ర్త 
తాపనులకు అన్నం ధారపోసాడు. తర్వాత ఆ మహాదేవి -- 


“ఆరగించితె కడుపు విండార వీవు? 
8৬৪ భోజనంబు బేసెనె ৫১? রি 


అని అడుగుతుంది. అప్పుడు యజమాని, అంటే పరమశివుడు - 


“ఎట్టు పురాణముల్‌ పదియు నెన్మిది ১১৩ ? వెట్టు వేదముల్‌ 
కట్టితి ভি నుడికారము సొంపెసలార భారతం 

బెట్లు రచించి, తీవు బుషి 8৬০০ తొక్క దినంబులోననే 
పొట్టకులేక 95০০) 2968০5০০১৩০ కాశికవ్‌ 1? 


అని వ్యానుణ్ణి మందలిస్తాడు. ఈ గాథలో 2৩56, క్షుద్బాధ, 
అన్నపూర్ణాదేవి పెద్ద ముత యిదువలా కనబడ డం, వడ్డనలూ, 
భోజనాలూ, తరువాత মস্ত శివుడు దెప్పడమూ, ఇవన్నీ మానవ 
సహజంగా మన యిళ్లల్లో జరుగుకున్న టే అనిపిస్తాయి. ఇలాగే విరు 
తొండనంబి కథలోనూ, మిగిలిన కథల్లోనూ 


২5৩ ৪ 0$0% తెల్లవారింది. వుంస్కోకిలాలు పారిజాత పల్లవాలు 
మేయడం, ఐరావతం ఉవషర్విధికి వెళ్లడం, బాలవత్సంకోనం 
కామధేనువు హుంకరించడం, శ|కు గడియారంలో శంఖారవం 
మాగడం అన్నీ వర్ణించి, తర్వాత శీనాథుడు అంటాడు - 


మాటుగా వైచిన మాంజిష తర యెత్తి 
పండానుంచము 2 ৫১০02৮৯৩৯৬৫, 
25৬6 দস మోత ముద్దు జూపగ రంభ 
కనోకంపు గొడుగు బాగాలు దొడిగే, 


20 కృష్ణశాశ్ర్రి వ్యాసావళి - 1 


ఒకట వేనలి మడి ఒక్క కేల ఘృతాచి 
గాజు రెక్కుల ৬৩১১ గడియ 2৯, 
అలనభావముతోడ అలవోక [పమోచ 
నిల్వుటద్రంబులో వీడ చూబె, 
హరిణి కీలించె నిన పట్టాంఛభకంబు 
మేనక ధరించె పాలిండ్రమిద రవిక 
৩৮১৮৬ నికేత వాభ్యంతరముల 
కొక్షుురో కో యటంచును కోళు ৬০৯১, 


ఇలాగ, దేవతల్ని మానవుల్లాగ చూపించడమే కాకుండా 
అత నే దృశ్యాన్ని వర్ణించదల్బుకున్నా దాన్ని స్పష్టంగా కళ్ళముందు 
పటంలాగా మూసాడు 3 కనుక మూపించగలుగుతున్నాడు. 

సూర్యుడికి రథం ఉంటే, ఆ రథానికి ఏడు 1509 లుంటే, దానికి 
అనూరుడనే సారథి ఉంటే, అది పొద్దున ఉదయపర్వతం ఎక్కితే, 
అది ఆ పర్వత సానువులమోద దాని చక్యాలు కరకరమంటూ 
పాకడం, 12০3৩ 5৩১ లాగిపట్టి అనూరుడు వెనక్కి ఒరగడం, 
అంతా ఏ రథమెనా ఏకొండయినా  ఎక్కేటప్పు డున్నంత నిజంగా 
బొమ్మ కడతాడు. 

అలాగే - అగస్త్యుడు వస్తున్నాడు. వింధ్యపర్వతం అతనికి 
మొక్కుతుంది. మొగులు ముట్టిన మహా మూర్గంబును భూమిమోద 
మోపుతుం దట ఆ కొండ. తన గుహారంధ్యములు పృతిధ్వ్యనుల నీన 
స్వాగత మిస్తుందట. వీటినిబట్టి అతనిలో స్పష్ట చిత్రీకరణ శ కే కాక 
సాహ 9 పీతమైన భావనకూడా కనబడుతుంది. విశాలమైన తెరా, 
గాఢమైన రంగులూ, బలమైన రేఖలూ అతని పరికరాలు. 


మొత్తంమోద' ఇతనిది భారీ వాణి, భారీ బాణీ! 


8০০০৪ కింకొక గట్టిశ కి ఉంది, ఆతని కవితాన్ఫవంతి, నిత్య 
వూర్ణవావహాని అడుగడుగునా ఉపవసదులు వచ్చి పడుతుంటే అ 


(188০ కవిత 27 


కాలాలూ నిండుగా పృవహిాస్తున్న ట్లుంటుంది. పృుతిదినమూ ৯9৩ 
కార్యమూ కూడా పద్యములతోనే పారంభించిన ట్ల టనిపిస్తుంది. పద్య 
రచన అతని కంత నులభమే కాకుండా, మాటంత నేహజం కూడాను. 
అందుకనే కొన్నిచోట్ల విషయంమోద కన్నా కూడా రచనా 
(పొఢత్వంమోదా, విన్యానంమోదా ఎక్కువ మమత ఉన్నట్టు 
కనబడుతుంది. ఒక వస్తు వర్ణన మొదలు పెట్టి, ఒకపాదం అయే 
నరికి మరిమాడు పాదాలు ఒకదానిమిద ఒకటి ই ప్పెనలా 
తోనుకువస్తే వదులుకోలేడు. మరి వెంటనే ఇంతలో మరొక 
పద్యం తయారవుతుంది. కనుక, నసంయమం మాత్ఫం ৪০৪০ 
తక్కువేమో అనిపిస్తుంది. ৬৪9৮০] తిక్కన కవితలో చెప్పేది 
ముఖ్య మనిపిస్తుంది; (శ్రీనాథుని కవితలో కొన్నిచోట్ల చెప్పే 
విధానం ముఖ్య మనిపినుంది. అయినా అతనికావ్యం చదువు 
తున్నప్పుడు మాతం అతని కవితాధార మన మనస్సుల్ని ఒడిసి 
పట్టుకొని లాగుకునిపోతుంది. ఈ గుణంవల్లనే ఎంత చిన్న 
విషయమైనా శ్రీనాథుని నోట రమ్యమైన 'పద్యంగా తయా 
రౌతుంది. చెండపూడి అన్నమంతిికి ఎన్నోభాషలు వచ్చు నట. 
ఉన్న విషయమంతా యింతే, ఇంకొక చచ్చుకవి అయితే అన్న 
3০৪৭ “పెక్కుభాషలు నేర్చి పెంపెక్కురీతి అని చప్పగా 
చెప్పుకుపోవచ్చు. లేకపోతే పెద్దకవి అయితే ఆ విషయాల్ని 
పద్యంలో 9965০2৬2০০১; ఒకమాటలో లాగి ১০৮৯০১১১০১১, 
శ్రీనాథుడు ఏమంటాడో వినండి : 


అరబీభాష, తురుష్కభాష, గజ, కర్షాటాంధ్రు గాంధార ఘూ 
5 భాషల్‌, మలయాళభౌష, శకభాషా సింధు సౌవీర బ 
ర్పరభాషల్‌, కరహాటభాష, మరియుం భాషావిశేషంబు అ 
చ్చెరువై వచ్చు 58 ০9৪০২ గోషీ సేంపయోగంబులన్‌ ! 


ఎంత ఒయ్యారంగా ఉందో పద్యం! 


22 এ 


ఆ ఊరి చుట్టూ పొలాలు సారవంతాలు. అక్కడ కూరగాయ 
లెన్నో దొరుకుతా యట - దోన, పొట్ల, కాకర, వంగ మొద లెనవి. 


(৬০৩ పుష్పలతా ৪০৬৪ వటోలికా 
కార వేల్ల కుడుంగకములతోడ, 
కూమ్మోండ, వృంతాక, కోలక, చించికొ 
కాయమావ కదంబకములతోడ, 
శాకినీ, మూలక, ఛృత్యాక, ষ্ঠ 
ధాన్యాక, మేఘ వాదములతోడ, 
పిప్పల్ఫ్యుపోదకీ పీత పలాండుక 
వాను శాఖాకోటి వాటితోడ, 
రాజనలతోడ శృంగబేరములతోడ 
చిరుగడపు పెండలమతోడ చేమతోడ 
ఒప్పు వాలుగు పొలములం దుపవనములు 
భువనసారము పీఠికావురవరమున. 


శ్రైనాథుడికి అన్నిరకాల శయ్యాసౌభాగ్యంమోదా మక్కువ 
ఎక్కువ. 


ఈ లౌల్యమూ, ఈ రచనావాల్లభ్యమూ అతని జీవితయా(త్రలలో 
నిత్యమూ అనేక బాటువులను చెప్పించాయి. (శ్రీనాథుని చాటువులుగా 
(ప్రసిద్ధికెక్కిన వాటిలో చాలావరకు అతనివే అని తోస్తుంది. 
ఆ బౌటువులలోనూ, కృత్యా ద్యవతారికలలోనూ, క్రీడాభిరామం 
లోనూ, పల్నాటివీర చరిత్రలోనూ అతని తెలుగుతనం ఎక్కువగా 
కనబడుతుంది. నిజానికి తెలుగునాటి కవి అంటే [8৫১9 మొదట 
చెప్పాలి. |పొఢదేవరాయల ఆస్థానంలో ఒకకవి ৯০৪ “మిరు 
రెడ్డిరాజుల అస్థానంలో విద్యాధికారిగా ఉన్నప్పటి విరుదు లేవీ 
చెప్పలేదే” అని అడిగితే |క్రీనాథు డన్నాట్ల !- 


డీవౌథుని కవిత 23 


తరువున గౌండివం బిడడె ధర)జు నాన కిరీటి ? ఏను నౌ 
కృరసిజవేత్ర ఆనతి విచారము ৬১৪ గర్వహీనతన్‌ 
మరలి తెనుంగుభూమి కనమానగతిన్‌ గొవిపోవు వాడవై 
బిరుదులు వారివాగుకడ బెట్టితి - సత్కవిపార్వభౌముడప్‌ ! 


ఆజన్మాంతమూ ఆం(ధదేశ మంతటా అహరహమూ శిష్య 
బృందముతో అతడు తిరుగుతున్నట్లు కనబడతాడు. శ్రీనాథుడికి ఒక 
సంసారమూ, ఇల్లూ, వాకిలీ అంటకట్లా లనిపించదు. “ఎట్లు చెల్లింతు 
టంకంబు లేడునూర్లు ?' అన్న పద్యంలోని బాధలు కూడా అతనికి 
నప్పినట్టు కనబడవు. అత డా కష్షాలు నిజంగా పడినా అతను పడ్డా 
డని మా[తం ఒప్పుకోవాలని ఉండదు. ఇవేళ ఇక్కుడ విస్సన 
మంశత్రితో హేమపా(త్రాన్నం భుజింబాడు. రే. వక్కడ వీరభద్రారెడ్డి 
తో కస్తూరి వూనుకొన్నాడు. ఈనాడు నపగోదావరంలో క్రుంకు 
లాడి భీమేశ్వరస్వామి పద సమారాధనము కావింబాడు. మరో 
నాడు రాయల ఆస్థానంలో విద్వత్సభలో  గౌడడిండిమభట్టు 
కంచుఢక్క పగల గొట్టించాడు. 88655, వాడలో, విపణిలో, 
జాతరలో, (పభువుల ఆస్హానాలలో, పండిత పరిషత్తులలో రకరకాల 
తరగతుల మనుమ్యల్సి, రకరకాల ప్రకృతుల్ని పరిశీలించాడు. 
అందరినీ పద్యాలతో పలకరించుకుంటూ పర్యటన సాగిస్తూండే 
వాడు. ఆ చాటువుల్లోని హాన్యమూ, జీవమూ, తెలుగుతనమూ 
వాటిని ఇప్పటికీ నిలబెట్టుకుని వచ్చాయి. వాటిలో ఆ నాటి ఆచార 
వ్యవహారాలే కాక, వీధులు, দি వినోదాలు, జాతరలు, 
మాలెతలు, చబాకెతలు, 1৮০৭6 స్రీలు, ০165০৩০০০1৬, 
మంతులు, దండనాయకులు, రాజులు అన్నీ కళ్లకి కట్టినట్లు 
కనబడతాయి. మానవనంఘంతో అంత పూనుకుని ৪8678 
వాస్తవికజీవి కనుక ఇతరకవు లెవరిలోనూ లేనంత హాన్యరసనం 
ఇతనిలో వెల్లివిరిసింది. అది బాటువుల్లోనే కాదు - అతని 
కావ్యాల్థో కూడా. 


24 కృష్టా త్రి వ్యాపావ? - 1 


అన్నవూర్ణాదేవి వ్యానుడికీ, శిష్యలికీ ఉచితాననాలు వేసి, చిగు 
రరటాకులు పరిపించింది. వడ్డ్షనమా(త్ర మేమో లేదు; పంక్రిపంక్తీ 
ఆమె వచ్చి,-— 


“ఇందరుకూడి కాంతి పరియింవుడు, మజన మాబరింవుడు- 
కానీయండి భోజనం” అంటుంది, 5০৩ ১০ ৪ నడుమా 2)2) 
8255২০2১১৩১ పోయిస్తూంటుంది. 


అప్పుడు వ్యాసుడూ శిమ్యలూ అనుకుంటారు : 


వండిన బొప్పునున్‌ పొగపు వాసేనయున్‌ పౌగపారు చందమున్‌ 
భాండ సమృద్ది, సంవదయు, పానవిభాతియు సర్వమంగళంబు 


కానీ, 


చల్లని సౌమ్యదృషియు, ప్రసాదము, మాధురియున్‌, వివేకమున్‌, 
వెలదనంబు, మౌగ్గ్యముము, నిక్మలినత్వము చూడవచ్చినన్‌, 
রত యొకింపయేని” పొడగానగరా, దరటాకు చూచినక్‌ 
9 గుండె, యోగిరము శాకములున్‌ పొడగానరామికిన్‌, 


అలాగే, దక్షాధ్వరధ్వంనంలో వీరభ (১৪৪৩৪ విష్ణుమూర్తి 
చక్రం విసిరితే, అది 'చక్కిలంలా బొక్కే" డంటాడు; ధాత 
నతిముక్కు శోణంబుదాక కోసె' అంటాడు. మరోచోట 'చదివె గురు 
నొద్ద ధర్మశాస్త్రములు తొలుత, పరమ విశ్వాన తాత్పర్య భక్తి 
గరిమ; 289 వోందుండు కామకశౌన్త్రంబు విదవ, తలిరుపాన్సున 
ననుర ৩, తారయొద్ద' అంటాడు. కొన్నిచోట్ల ఈ హాస్యాన్ని లోకోక్తుల 
వల్ల సాధిస్తాడు. తనకులాగే కాశీ వియోగం కలిగిన అగన్ఫునితో 
లోపాము[దతో కలిసి, వ్యానుడు “ముగురన్‌ గూర్చిన ৯১০৬৪ 
వమునకున్‌ మోమోట లేదో నుమ?” అంటాడు. 


18০*22 కవిత 25 


శ్రీనాథుడు 255০১৩১৩০০১ జీవి అయి ఉంటాడు. సంవూర్ణంగా 
నరనంగా జీవితం సాగించి ఉంటాడు. జీవితంలో వెలుగునీడీలూ, 
కష్టనుఖాలూ కూడా బాగా తెలునుకొని ఉంటాడు. ఎక్కడ వుట్రాడో 
2১585 మన కెందుకు? తెలుగునా డంతా ఇతనిదే. శిమ్యలతో 
నడుస్తూ, విశమిస్తూ, కొలువుంటూ ఎప్పుడూ కవితావ్యానంగం 
చేసి ఉంటాడు. ఇతని జీవితం అవిశాంతమైన కవనోత్సవం. 
ఆ రోజుల్లో ఈ 55১5552১555, కవిత్వం ఒక ఉద్యమంగా వ్యాపించి 
ఉంటుంది. ఎందరో విల్లరకవులు శ్రీనాథుని శిమ్యలమని చెప్పుకొని 
2১592১772৮৪ ৯১০৪. నెల్హూరినుండి కొండబీటికి వెడితే అక్కడ 
కొండవీటివారికి ఉత్సవం. కొండవీటినుంచి రాజమ”హీ బాం[దవరం 
వెడితే అక్కడి కవి కమల వనానికి నూర్యోదయం. నేటికీ శ్రీనాథుని 
కావ్యం చేతిలోపడితే కవికోటికి పండుగ. శ్రీనాథుడు కవులకవి. 
అతని తరువాత కవులలో దిగ్గజా అనిపించుకొన్న వారికికూడా 
శ్రీనాథుని కవితారీతులంజటే అనుర కి. అవి ఒరవడి పెట్టుకుని 
(వాయాలని ఆన క్రి. 


“నూవాస్ర పమదా మద స్ఫురిత వక్షోజాత కారఠివ్యమున్‌ 
పూనంజాలు వచోవిలాసముల 8৪১৩ ৪৩০৪ కర్ణాటక 

మ్మానా థేం[దుసభన్‌ కవిత్వ విజయోత్సాహంబు" గెకొన్న మా 
శ్రీవాథున్‌ కవిసార్వభౌము గొలుతున్‌ సేవాంజలుల్‌ ঠিশষ্ঠ 5. 


రేడియో (వసంగంగా మదాను నుంచి |పపా 
రితం; 7-11-1954 వాజిలో [వచురితం. 


০১০১৩ 


৬৮৮৮৮ కావ్యం 558০5০৬, ఆ కవి మనకు ఎలాగో ১০০৬১ డని 
పిస్తుంది. అతని మూర్తి కూడా మన 5১৪58) [తానికి 
గోచరిస్తుంది. 


నాకళ్లకి పెద్దన్న అంత ఆజానుబాహువు కాడు. మేలిమి కుందనం 
శరీరచ్బ్భాయ. కొంచెం న్గ్లూలంగానే ఉంటాడు. ss తెలివి 
తేటలతో చురుకుగా మెరిసే విశాలనేతా లాయనవి. “పసిడి [వాత 
2৮০7১ మిసిమి దోవ చెలంగు నరుణాంవ కో త్రరీయంబుతోడ, 
నరి లేని రాకట్టు జాళువా మొలకట్టు 5৩7০০ ১ నీర్కావి పింజె 
తోడ,” జిలుగు “అంగరఖాతో. “৪৮০৩ ৮৮৯৩ అగు జన్నిదముల 
తోడి”, తాంబూల రాగముతో, మనోహరముగా, కవి ఎలాగ ఆ 
రోజుల్లో ఉండాలో అలాగ ఉంటాడు. వార్థక్యంలో ఆ ১৩০১১১১১৬০১ 
తగిన సౌందర్యం నిలబెట్టుకుంటూ ఉంటాడు. యౌవనంలో 
“భా షాపరశేషభోగే” కాక, 78৪ ০০০৬ శశాంక మనోజ్ఞమూర్తి" 
కూడా. నన్నయ “అవిరళ జపహోమ తత్పరుడూ, "నిత్యనత్య 
వచనుడూ” అయిన రుషి. అసిమాంసాదులతో ఆయనమూర్తి కట్ట 
డం కష్టం. కేవలమూ తేజఃనోంభ మాయన. ఇక సోమయాజులు 
గారి వద్దనుండే మన మహా కవల భౌతికమూర్తులు మన భావనా 


০১০৪ 27 
০ 


వీధిలోకి వస్తూ ఉంటవి. 


“ధరియింవ నేర్చిరి దర్భ 5৪৫ (వేళ 
లీల మాణి క్యాంగుళీయకములు 
కల్చింప నేర్చిరి గంగ మట్టియ 2০০৫ 
కస్తూరికా 9০16 డకోములు నొసట 
సవరింప 38১০ 28৭ ০2১৩ 1৯৩০৩ 
తారహారములు ముత్యాల నరులు 
చెరువంగ నేర్చిరి శిఖల నెన్నడుముల 
కమ్మని [కొత్త చెంగల్వ విరులు 
ధామముల వెండి 2১605 ৫০৫০৫ 


అన్నట్టు ఉంటాడు పరమ మాహే బాశ్వరు డెన శీనాథుడు. పెద్దన్న 
గారి 'దగ్గరకి వచ్చేసరికి ముత్యాలసరులు, తార హారాలు విక్క 
నవుతాయి. ৪০৮৩৩ విరుల వాననలు ఎక్కు వవుతాయి, మాణే 
క్యాంగుళీయకాల మెరువు లెక్కు వవుతాయి. “৬৫০৪৪ తేట 
నవఘళించు లలాట 55৬38 కస్తూరికా వుండ్రకాలే “నిలుస్తాయి. 


నన్నయ భట్టారకుడు మహారాజగురువు. పెద్దన సార్వ 
థౌముని (ప్రాణ స్నెహితుడు, తరువాతి కవులు (పభువుగారి 
ఆ|శితులో, సేవకులో ! కనుక వారి వారి కవిత్య పద్దతులూ మారు 
కుంటూ వ న్లవి. లోకకల్యాణంకోన మో, ఆం(ధావళి మోదంకోనమో 
৬০৮৬৩ 8৩5৪ వహింబో, “మార్కండేయ 4వమౌళి చం 
[ত০০৯% నవసుధా ষ্ঠ তে కారణము కాబట్టో, రామచంద్రుడు 
పలికించడముచేతనో భారత భాగవతాది పురాణాలు ఆది 
యుగములోని ఆంధ్ర మహాకవులు ఆలపింబారు. వారు తమ తమ 
కావ్యాలలో రజతాచల శిఖరం ఆరోహిస్తూంటారు ; రత్నాకర 
గర్భంలోకి చొచ్చుకుపోతూ ఉంటారు. ఏదో పారలౌకిక কহ చేత 
(పేరేచబడిన వాణి వారిది. 


28 కృష్ణశా త్రి వ్యాసాన?ి. 1 


అల్లసానివారి యుగంలోకి అడుగు పెబ్టేనరికి ఎంతో మార్పు 
వచ్చింది. ఆయన కావ్యకన్యక তির ৪9০৪ 25) కుట్టి 
మాలలో, నన్యశ్యామలవీథుల్లో, శకికాంత వేదుల్లో విహరినూ 
ఉంటుంది. భా షాపరేషభోగ కాక, పెద్దన అన లెన, సిన ৪ 
భోగి అనిపిస్తుంది. అందువల్లనే ఆయన కవిత్వం కూడా 
నఖంపబో౧గా ఉంటుంది: అనగౌ “గోరువెచ్చగా, సుఖంగా, హాయిగా 
ఉంటుంది. మన హృదయాలను పట్టుకొని తారా మండలంలోకి 
ఎత్త దు, పాతాళ గర్భంలోకి దింవదు. కాల్చదు, ఏడ్చింబొదు, పరవశం 
చెయ్యదు, మాటల కందరాని దేదో ఆ ఆనందానుభూతి కలిగించదు. 
దానిలో “కడలి లోతుల తావులు', “మింటి వూవులు' కనబడవు. 
కాని వడిదుడుకులు లేక ఒయ్యారంగా రక్తి కట్టించే బాధలతో, 
రాగం వుట్టించే [৫৩০৩৯ ఉల్పానంగా ఉంటుంది. 'అత్మ కింపయిన 
భోజనం “చేసి, రమణీ ప్రీయదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెము 
వేనుకుంటూ, ఉయ్యల మంచముమోద కూర్చుండి, హాయిగా పయికి 
ఆలపిసాము మనుచరి|తను. సుఖ సమయంలో, దుఃఖ నమయంలో, 
దైనందిన జీవితములో, తీవ విప్లవ నంఘటనలో, రాశీ, 
పగలు ఎప్పుడు పడితే అప్పుడు ১583১০৩০০৪১ భారతాదులను. 


৩১১ చక్రవర్తి ఆస్టానగాయకుడు తాన్‌ సేన్‌ భారత గాయక 
పితామహుడు. “నీలాగ “ ఎవ్వరూ పాడ రేమి?” అంటూ ఉండే 
వాడు 9৬১৬১, తరువాత యమునా నదీతీరాన హరదానస్వామి 
పాట వింటాడు, “అతని లాగ నువ్వ పాడ 82০27 అంటాడు 
తాన్‌ సేన్‌తో. “ఏలినవారు పాడమన్నప్పుడు నేను పాడతాను. 
లోపలనుంచి ఎవరో పాడ మన్నప్పుడు ఆయన పాఢతాడు” 
అన్నాడు తాన్‌ సేన్‌, 


పెద్దన తాన్‌సేన్‌. నన్నయ హరదాన స్వామి. మనుచరిత్ర 
మధువు, భారతం అమృతం. 


৯৫৪ 29 
০ 


మను చరిత్రకు ఆయువు పట్టు మొదటి మూడు ఆశ్వాసాలూ- 
వరూధిని పణయగాథ, తరవాత ও ' “'గంధవాహ 
బాంధవ మగు మహో ১০৫৪, మెక్కి “వులియడు బూవిగా 
డడవి పోతులరా 28১৬১০৪2০৫১ వంటి జాగిలాలతో ఆడిన వేట, 
హిందోళమును విరహ బృందార్తిగ ৪১০৫৩ బృందారక నతులతో, 
బండి గురివెంద పూదేనె తాగి |తేబెడు తేటులతో, దారిని వెడల 
దోలిన పిక శివవుతో, “బలిగాలి బొండుమల్లెల పరాగము రేవి 
నిబిడంబు చేయ వెన్నెల రనంబు"తో వచ్చిన వనంతము - ఇంకా 
ఎన్నో వ స్త వి. 


కాని ఎందరో మూడాశ్వాసాలు చదివి గంథాన్ని ఒక [పక్కన 
ఉంచడం అలవాటు, కవి బాకచక్యం ఎక్కుప ఇక్కడనే చూపిం 
బాడు. (ప్రవరుడు మనోజ్ఞమూ ర్తి, ৮৫৬৮ ৪ తుడు. ' “కూకటుల్‌ 
৪৪৪ చేసిన కూరిమి సోమిదమ్మ”, “వండ నలయదు వేవురు వచ్చి 
రెని అన్నవూర్ణకు నుద్దియౌ నతని గృహిణి.” “ను నుఖులై తలిదం[డులు 
2 డేవియన్‌ దేవరవోలె నుండి యిలు 8৬১১০" నుందురు. 

పూవిన సంపెంగ పొలువు మధుకరాంగనలకు బోలె”, “వాని 
బక్కదనము.... జారకామినులకు భోగబాహ్య మైనది. వరూధిని 
০০৬৩৫১১৪১৬১ కనబడే [ప్రవరుడు బుద్దిమంతుడే, కౌని తలిదం|[డుల 
నీడ వదలని తరుణాగ్ని హోశ్రిలాగ ఉంటాడు. వరూధిని అవత 
రించాక కొంత బాదస్తుడుగా కూడా కనబడతాడు. దేవవేశళ్య తన 
i a తాకినచోట ఇంత గోమయం పట్టించుకుంటాడా అని 

నుంది, 


লর্ড “చాూవది రుళం రుళత్కటక ১৩০৪৩ వేగ పదారవిందయె 
లేవి కుచోమ్ములున్‌ దురుము తేనడు ১১৩৩ నాడ నయ్యె (డన్‌ పూ 
విన యొక్కహోక నును బోదియ జేరి విలోకన [పభా 8৩৪ 
డదీయ వదవీ కలశాంబుధి వెలిగొల్బ్పు”తుంది. 


30 5১৪৬) వ్యాపావ? _ 1 


ఇంటివద్ద తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటా రని, ఇల్లాలు ఏ 
మౌతుందో అని, వెదిక కర్మలు ১ మాతాయో అనీ ఆమె 
ఉల్పానంగా, విలానంగా మాట్లాడిన కొద్దీ తాను (శ్రీహరీ అని 
ఓరమో మిడుతాడు. 


ఈ ఘట్టంలో కొంత హాన్యరనం ఉంది. కాని కవి ఈతనియెడ 
ఒక చిత్ర మైన గౌరవమూ, ఒక మృదు వైన అనురాగమూ, 
సానుభాతీ కూడా చూపిస్తాడు. అయితే ৮০৪৪৩ వూరిగా 
ఏకీభవిసాడు ; అందుకే " గంధర్వుణ్ణి మాయా (৪৩৪, 
బేసి, ఆమెను ভর্ভ৪ నంతృప్రి పరిస్తేచేగాని కవికి నంతృ పి లేదు, 
“ఎల[పాయము వేదిక కర్మ నిష షలం బోవుటి” మంచిది కాదనియు, 
“అంధునకు కొరయె వెన్నెల” అనం “నంసారాంధువున” 
పడుట తగ దనియు, “సనశరీర న్వర్గనుఖము' ' కంటె కాంక్షింప తగి 
నది వేరొకటి లేదనియు, ৮০০৪৪ అంటుంది. ఈ ఘట్టంలో 
“ఆనవమున్‌, |పియాంగన, వ నాంతర వానము మా కొనంగి 
నీకోనము న్వర్గ మున్న దనుకో" అన్న ఉమర్‌ ఖయ్యాం తత్వం 
బాగా స్ఫురణకు వస్తుంది. నాటి ముస్తిం నాగరకతతో కలిగిన 

నంపర్క |పభావం గోచరిన్లుం దేమో పెద్దన గారిమోద కూడా. 


కచదేవయానుల గాథ ఒక మోస్తరుగా ఇలాటిదే! కాని 
కచుడు జీవిత సమన్య అన్నింటినీ, దేవయోనినీ, ৩০৩০ చేసికొన్న 
తపస్వి. ఇక దేవయాని తొలి ప్రణయిని, తొలి వియోగిని. వరూధినీ 
(పవరులో? దేవయాని మాయకదుడే వస్తే పోల్చుకొని తీరు 
తుంది. వరూధిని 8০৬৪ |పణయిని పోల్బుకోవద్దూ ? అలాగ 
చెయ్యడం ఆమెకూ, కవికీ కూడా ఇష్షం లే దాయెను! 


పెద్దన యుగం కొతది. సార్వభౌము డెన రాయల రాజధాని 
మహానగరం. మొగలాయోీ ৪৩8৬5 రాయబారులు এত 


పిదన 31 
০ 


వెడుతూ ఉంటదే, వాళ్ల విజ్ఞానమూ, సంస్కృతీ మనవాళ్ల జీవితం 
లోకి [55238০5০০০১ వాళ్ల “బాలే వచ్చిపడ్డాయి కొన్ని. 


మహారాజు కవిపోషకుడే కాక కవిన్నీ, రనికుడన్నూ. కనుక కవు 
৩৩৬৪৪ మితు లయ్యారు. మదకరీం[దము లెక్కించి, 5৩8 లెత్తి, 
అ(గహారా లిచ్చి తన కున్న భోగభాగ్యా లన్నీ వారికీ ৮৪? చూపిం 
బాడు. కనుక వారూ, నాటి రుచులకూ, పరిస్థితు లన్నింటికీ మరిగి, 
వాటికి అనుకూల మైన గాథలను ఎత్తుకొని, వాటి కనుకూలం 
గానే కావ్యా లల్లారు. “కన నమందిత కథలన్‌ విన నింపు, .. 
భవ చ్చతుర రచన కనుకూలంబున్‌ !” అయిన దేవ వేళ్య 
వరూధిని కథ, “షోడశ তপ্ত కామినీ సోమ 2৯১৩৪৯65০৩০ 
మదోత్కట వారణేంద్ర' మైన ৬১১৯৪ కథ. ఎత్తుకొన్నారు. ০১৬১ 
కొని, వరూధినిని హంపిలో వేశ్యను" చేసి జీవంపో సేరు. శ్రీకృష్ష 
పరమాత్మను కృష్ణరాయలను చేసి అతని అంతఃసురపు చిక్కు. 
ఒకటి విడదీసేరు. మహారాజు జెతయాత్ర కె బయలుదేరిన వుడు 
ఈ కవులను కూడా తీనుకుని వెళ్లేవాడు. ఆ విజిగిష, ఆ సాహసము, 
ఆ నూతన |పియత్యము కావ్య  నిర్మాణంలోకీ వబ్బాయి. 


కవు లందరూ ఒక ఆస్థానంలో ఆ(శ్రితు లయి ఉండడం చేత 
తరుచు కలునుకుని, ఒకరి ఊహలు ఒకరు చెప్ఫుకొనడం తట 
2১০৩), వారి మననులు ఎగనన దోసినట్టయి కొత కొత్త పోకడలు 
యారు, 


ఆ యుగళ కు అన్నింటినీ అర్థం చేనుకుని, పాత వురాణ మార్గం 
వదలి, నమ|గంగా వికసించిన చక్కని సరన (వబంధాలను 
మొదట రబించిన దూరదర్శి, మహాకవి, ఆం[ధకవిత్య్వ చరిత్రలో 
యుగవురుషుడు పెద్దన. అతని కావ్యభాష, శెలి, అన్నీ నవనవ 


32 కృష్ణశాజ్రి వ్యాసావళి = & 


సుందరములు. అతని గొంతు, బాణీ అన్నీ వేరే. ఆ పద్దతులు 
మూస్తే పెద్దన ఆంధకవితా పితామహుడేను ! 


“హితుడవు చతురవవోనిధి, 
వతుల 29০০ జాగ మేతిహాస এ 
స్మృతి యుతుడ, వాం|ధ్రకవితా 
పితామహుడ వెవ్వ రీడు పర్కొన వీకున్‌ ?”' 


రేడియో |ప్రసంగంగా [పహారీతం. 


కవి స్వేపష్న జగత్తు: 
కూన 


০ కవి చూడడంలోనూ, ఇతరులు చూడడంలోనూ 
ర) రెండు తేడా లున్నాయి. కవి చూవు ఇతరుల చూవు వంటిది 
కాదు. అది మును గొత్తిగించి చూస్తుంది ; తొలిచి చూస్తుంది. వికారం 
లోపల దాగి ఉన్న హౌందర్యాన్ని పెల్చ్లగించుకు చూస్తుంది. 


కనుకనే కవి ఆశావాది కూడా. అలా చూడలేని వానికి లోకం 
దున్సహంగా దుఃఖమయంగా ఉంటుంది. వానికి ఈ లోకం వట్టి 
స్వష్న మనిపిస్తుంది; లేదా డాని నుంచి విడిపించుకుని విపినాల 
లోనికి పారిపోతాడు. పలాయనం చితగిస్తొడు. నిజమైన కవి 
ఎవ్వడూ అలా పారి పోలేడు. ఈ లోకంలో దాగి ఉన్నదీ, తానే 
మాడగలిగేదీ, చూచేదీ సొందర్యాన్ని చూపించి “ఇదిగో ఇడి 
మనది, పె నున్న తుక్కూ దుమ్మూ అంతా తుడివి వేస్తే ఇలా 
ఉంటుంది" అని ప్రదర్శిస్తాడు. 


ఇంతే కాక కవికీ, ఇతరులకూ ఇంకో తేడా ఉంది కవికి ఈ 
లోక మంటే ఉండే [బహ్మాండమైన అనురాగం. అది లేకపోతే కవి 
కానే కాడు. ద్వేషం నృష్టించలేదు ; (పేమ నృష్షిన్తుంది. 

3 


34 కృష్ణకాత్రి వ్యాసావళి. 1 


వేమన కవి. చాలా వింత కవి మాత్రం బాను. అందుచేతే 
చూసి చూసి పెద్దలు ఆం|ధవాజ్మయ మందిరంలో (పసిద్ద కవుల 
మధ్య ఇతనికి ৯৬০ వెయ్యలేదు. 


ఇతని నోరు ఒక్కటీ ఒక రకం; మిగిలిన కవుల నోచ్ల ఒక 
రకం. వాళ్ల ది అంబ) రంప బిడ్డ వాణి ; ఇతనిది ఉమవ్వెత్తుగా 8) 
১১৪৪ లోవల నుంచి ఇతని పేక్ష్యం లేకుండా వచ్చేసింది. వాళ్ళు 
ఒక ৪১৬ వేదిక మోద ఆసీనులై, లోకాన్ని చూస్తూ కంఠ మెత్తి 
రమ్మని కచేరీలో రాగం తానం పల్లవీ లాగ ఒక న్పష్ష ১০8 
నరణిలో ఆలాపించిన ৬১১০৫০০০৪, ఇతడు వీథిలోనూ, విపణిలోనూ, 
మందిరాల్లోనూ, మఠాల్లోనూ, బాగా జననమ్మర్ణ మున్నచోటా ఒక్కు 
నిముషం వెన్ను వాల్చకుండా హమేషా తిరుగుతూ, వీణ్ణి ఒక తన్ను 
తన్ని, వాణ్ణి ఒక మొట్టు మొట్టి, ఒకల్ణి దగరగా ৪১৪১) బుజ్జగించి, 
ఒకణ్ణి కన్ను గీటి ఎగతాళి చేసి అలా" మాట్లాడుకుంటూ హోయిన 
ట్లుంటాడు. 21৩০ - ఏనాడో వేమన అవతారం చాలించినా, 
ఇవ్వుడూ అందరిలోనూ తిరుగుతూ మాట్లాడుతున్న టే ఉంటాడు. 
వేమన మాట నుసి కట్టని నిప్పుకణం ; తగలగానే చు[రుమంటుంది. 
వేమన మాట రెక్క ముడవని భరత పక్షి. కాలాలు దాటే ఇంకా 
ఎగిరి వస్తూనే ఉంది, 


వేమన బదువుకున్నట్టే కనబడడు. చదువుల్లో మర్మం ১০০৩০ 
ఇతనికి తెలును. 


ఇతడు అమిత వై భవాలనూ గొప్ప నుఖాలనూ ఎరగ డనలేం. 
కాని కనిపించడం మాం్రం “చద్ది మిగల నింట నంసార మేల? 
అనే పాటివాడుగా కనిపిసాడు - “కుండ 2৪5 గుడ్డ" దోపిన 
వాని లాగున. తెలియదగ ৪০৩ నంసారిగా అనిపిసాడు. అయి తే- 
క్షణక్షణం ఇం|దధనున్సులు నృత్యం చేసే (పపంవోంలో ఉరికిన 
వాడు లాగానూ అనిపిసాడు. 


వేమన 35 


వేమన బాగా లోతుల్లోకి దిగినవాడు - కాళ్ళకి గులకరాచ్ల 
తగిలేదాకా. అయితే లోకానుభవ నముదుడె మాత్రం పైకే 
తేలినవాడు. ఇక ఇతనికి కావలసిన కరుకుదనం, చురుకుదనం 
ఉన్నాయి. ఉన్నవే అవి అనిపిన్తుం దొక్కొక్కమాటు ; కాని వాటితో 
పాటు నిజానికి ఓర్పుంది! లేకపోతే అంత నిదానంగా మనకి 
బుద్దులు చెప్పనేలేడు. ఆ ఓర్పుతో నేర్చుంది. లేకసోతే అంత రువిగా 
వినా లనిపించేటట్లూ చెప్పలేడు. 


ఇతను పాడిన మాట వాడి గల కత్తి. కాకపోతే మనన్సులోకి 
০১৬১ పోలేదు. అ మాట గాయం చేస్తుంది; కాని వెంటనే ఆ 
గాయాని కతడే మందు వూసాొడు. 


అతను నూరేళ్ల ఈ మధ్య పడమటి దేశాల్లో వుడితే “షా” 
అయి ఉండును ;  పద్ధెనిమిదో శ తాబ్దిలో 5 'స్విఫ్ట్‌' అయి 
ఉండును. వాళ్లకు కూడా మాట ఎంత కరుకుదో మనన్సంత 
ইনি ఇతను మనల్ని కొట్టడం తండ్రి బిడ్డను కొట్టడం వంటిది ০ 
బాగా (పేమించిన వాడే సాగదీసి చెంవకాయే కొట్టిన క ৪১. 


'అనతోల్‌ (ఫ్రాన్సు ఏమంటాతూ: “నేను చేసే ఎగతాళి 
నిజానికి |కూరమైంది కాదు. ఆ ఎగతాశ నేను చెయ్యకపోతే 
మిమ్మల్ని ద్వ్యేషించేటంతటి బలహీను ణ్ఞయిహోదును ! అని. 
ప్రవకలూ, యుగక ర్రలూ, నవ్యమార్గ దర్శకులూ అందరూ ఇట్టి 
వారే వాళ్ళు మహాయోధులు. “Their words are half = 
battles for the true.’” 

ఇక వేమనదీ న్వష్న జగత్తే అంటాను. అయితే ఆ న్వన్న 
జగత్తు భవిష్యత్తులో ఉండి తీరింది. ఇప్పుడు లేదు. 


[১৪১৬০ ఈ లోకంలో బాలా వరకు పవత్యం, చానవత్వం 
৩8768 ఉన్నాయి. ఇవన్నీ తీసి పారేసి తగలేసి లేక నమ్ముదంలో 


36 5১০৬) వ్యాసావ9?ి_ ఫీ 


కలిపేసి మానవుణ్ణి నిజమైన మాన వుజ్ణిగా వేస్తే ఈ চর 
১০৫৮ ৯০৯৪, వ వానయోగ్య మై మెనదీ ৩০৫৩০৩৩০৬০৪ হী টি, 
৬০৩০০ "కేమన్న కూడా. కనుక 3১৫১১ స్వవ్నజ 231 53 వానిక్తి 
నత్యజగ త్తే ! 


ఇతను మహా వాన వికుడు, మనం అనుక్షణం చూసే రకరకాఆ 
మనుష్యుల రకరకాల లోపాలూ, రోగాలూ పట్టుకుని వాటిని 
నేరుగా నూటిగా కోసిపారేసాడు. సామాన్యుల గృహ జీవితం మొద 
లుకుని “పెద్ద పెద్దల అనత్య వ వర్తనం దాకా అన్నిటినీ ఎదిరిస్తాడు. 
అందరినీ బావ 'తన్ను తాడు, 


ఇతని మాట సామాన్యుడిది ; భందన్సు సామాన్యుడి నోట్లో 
కరిగివోయేది. mrs అవీ మహో సామాన్యమైనవి, 


“అల్ప బుద్ధివాని కధికార మి స్తేను దొడ్డవారినెల్ల ৯ 
తాడు. “8১৩১ తిన్న కుక్క చెరుకు 85১63 - ఇలాగ 
తిట్లుకుంటూ పోతాడు. వేమన ఒక్కడిని కూడా వదలడు - మాన 
১৪ మానవుడిగా చేసేదాకా! అక్కడ కూడా ఆగడు - దేవుడి 
దగరకు ২৫১৬১৪৪১০৯৬, దీనికి అచంచల భక్తి (ప్రపత్తులు 
కావాలి అంతే! కాని భక్తుల మనీ, జ్ఞానుల మనీ, భాగవతుల మనీ 
వేషోలు వేసే వాళ్ళని మాతం ఇత నొప్పుకోడు. ఊహు! 2১8 
మరీ మోనగా శ్లంటాడు. వీళ్ల ను మరీ కఠినంగా బీలుసాడు. ৪৬০৪ 
ఒక పేద్ద నిచ్చెన- భూమి 25505 ఆకాశంలోకి. ఇతని వాణి పరమ 
పద సోహేన పటములాగ తేళ్లనీ, జెరుల్నీ, పాముల్ని తప్పించి, 
పెకి ఎక్కింది ఎక్కింది పరమపద (పాంగణాన ৩৪৪ వదులు 
తుంది. వేమనకి తెలును. ఈ లోకమే కాకుండా 15৪ జీవితమూ 
మంచి చెడ్డల నమర రంగ మని. ৪ హృదయంలో జరిగే ఈ 
సమరమే అతనికి వభసూచకం. 


వేమన 37 


వేమన ఆస్తిక్యం బుర్రలో ৯১০৪ పుట్టింది కాదు; హృదయంలో 
నుంచి 2০6 వచ్చేది. అందుచేతనే ఇతను నూటిగా ఒక్క కేకతో 
దేవుడి దగ్గీరికి పోతాడు. “ఒకే ఒక్క దేవుడు, మన మందరమూ 
అతని బిడ్డలం ; మనమే అతని దగిరికి వెళ్లొచ్చు ; మధ్యవర్తుల్నీ 
మాయమం శ్రాల్నీ నమ్మకండి ; ১৫৯১ మనం అతని నన్ని ధికి 
వెళ్ళడానికి తగినట్టు మాతం ৩০5৪০৮০০০৪১ అని పదే పదే చెవు 
తున్న ట్లుంటాడు. 


భూతి దేహమందు వూస్తే నరిపోతుందా - నిష శివుని యందే 
నిలపాలి గాని 2 బూడిదలో ? గాడిద హొరలదా ? 


బోడి తలలూ, జడలూ, బూడిద వూతలూ, ఆననాలూ, వేషాలూ 
నరంజాం అంతా ఉన్నానరే “యోగి కాడు లోన బాగు కాకుండెనా 1” 


ఇంటినీ, ఇల్లాలినీ విడిచి ఇనవ కచ్చడాలు కట్టినా, “వంటకం౦బు. 
నీరు ০০০৮৮ లుడిగేవా? తత్త్వం వస్తుందా ? 


వేదశా(స్తాలు చదువుకోవచ్చు. వాదు లేకుండా మాట్లాడవచ్చు. 
ఇతరుల కుపదేశించ వచ్చు. మనం ৬৩৬০ (గహించలేము. 
ఎందుకొబ్బిం దిది? 


చేతులో కత్తి పట్టుకోవచ్చు ; చిత్తంలో ధైర్యం లేకపోవచ్చు. 
కనుక దొంగ గురువు మనకు మార్గ దర్శకుడు కాలేడు; మన 
కాళ్ళకు సంకె లవుతాడు. 


తాను వవి(త్రు జ్ఞనుకుని తన హృదయం మాతం భగవంతుడికి 
వూర్తిగా నమర్పింవలేని గురువంత వరమ దుర్మారుడెన ఉప 
దేశికుడు లేడు. అలాంటి గురువు గుడ్డిగు[రం లాంటివొడు. కనుక 
ఆత్మభద్ది లేని అబారం భాండచద్ది లేని పాకం వంటిది. చి త్ర పద్దిలేని 
శివపూజ వద్దు. 


38 కృష్ణశాశ్త్రి వ్యాసావళి_ হু 


ఆత్మబుదులు వినుచు అన్నదమ్ములతోడ జగడ మాడేవాడు 
৪ 
5162৬, 


హృదయంలో దేవుణ్ణి వ్రతిష్షించుకుంటే జీవితం పవిత్రమూ, 
నత్యమూ, నుందరమూ “అవుతుంది. జీవితం పవితమూ, నత్యమూ 
అయితే దేవుణ్ణి లోపల నుస్థిరంగా (పతిషించుకోవచ్చు. అటు 
వంటి మానవ జగకత్తే వేమన స్వేవ్న జగత్తు ! 


— రేడియో (పసంగంగా |పపారికం 


తిరుపతి వేంకట కవులు 


హై దరాబాదు (శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా విలయంలో 1960 
మార్చి ఆఖరువ ৪6৮ తిరువతి వేంకట కవుల కవిత్వం మోది 
గోపికి అధ్యములుగా (88৬) గారు చేపిన (ప్రవంగం. 


ను వారి 82858 కాను. అంతే కాకుండా నా చిన్నతనంలో 
০) వారితో పోట్రాడిన వేంకట రామకృష్ణ కవులున్న పట్టణంలో 
ఉండేవాణి. ఆ ఆస్థానానికి చెందినవాళణ్లి కూడా. మాలో బాలా 
మందికి ০০5০৪ ఇష్షం ఉండేది కాదు. అయితే అది కుర్రతనం! 
తరువాత నేను పెరగడం వల్లను, వారిని గూర్చి ఎక్కువగా 
తెలునుకోవడం వల్లను, వారి కావ్యాలు చదవడం వల్లను వారిని 
వూజించేవారిలో ఒకడి నయాను, 


అడపా దడపా వారికి బాలా దగ్గిరగా రావడం తటస్థించి 
నవ్పుడు వారి గొప్పతనంతో పాటు “వారి సౌజన్యమూ, వారి 
మంచితనమూ కూడా తెలునుకున్నాను. 


నేను తరచు వారిని గూర్చి ఒక (5২ వేనుకుంటూ ఉంటాను 
ఆది ఏమిటి ? ఆ కాలంలో వారికి అటూ ఇటూ వుట్టిన వారిలో 
వారికన్న తగ్గని కవులు మరిద్దరు ముగ్గురు ఉండవచ్చుగదా - భక్త 


40 ১১2") 28০৮৭ «| 


చింతామణి |వాసిన వడ్డాది నుబ్బరాయ కవిలాగ. వీరికి వచ్చిన పేరూ 
జనరంజకళ కీ వారికి రాలేదేమా అని. అలాగే ఆ రోజుల్లో 
ఒకొక్క చోట సాహిత్య పీఠాధిపతులె, గురుదేవుల కూర్చున్న 
k వేదం వేంకటరాయ శాస్త్రుల వంటి గొవ్పవారూ ఉన్నారు. 
ఆందర్నీ మింది ఆం[ధదేశం 4 నాలు మూలల్లో ఆధునిక కవి కుల 
గురువులె వీరే అలముకోవడం 2০৫৬১ ? వాటికి జవాబు నేనీ 
విధంగా. అనుకున్నాను: ఒకొక్క ళ్ళలో [వపతిభా, కాలమూ 
కలిసిపోయి కూడివసాయి. ఇతరులకు (ప్రతిభ ఉండీ, కాలం 
కలిసిరాదు. కలిసి వచ్చిన వాళ్ళకు తెలియకుండానే దేశ కాలాల 
బలం దొరుకుతుంది. వాళ్ళు ఒక ఆవేశంలాగ, ఒక ఉద్యమంలాగ 
మనకు సాక్షాత్కరిసారు. వాళ్ళకు అడ్డు ఉండదు. వాళ్ళొకచోట 
৪১ మితంగా ఉండలేక దేశం నాలు మూలలా వ్యాపించుకుపోతారు. 
ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు జయం. ఎందుచేతనంటే - వారి వెనకాలే 
ఆలంబంగా, అదృశ్యంగా ఉన్నప్పటికీ, దేశ కాలాలు ఉన్నాయి - 
నంన్కరణఉద్యమంలో వీరేశ లింగానికి లాగ. వీళ్ళ అ(ప్రతిహతులూ, 
వీరులూ గూడా. ఇతర రంగాలలో గూడా యిటువంటి వారున్నారు - 
టంగుటూరి |పకాశంగారి లాగ. వాళ్ల విజిగీషను గూర్చీ, సాహసాన్ని 
15০6১ ఎన్నో కథలు బయలుదేరతాయి. అన్నీ మనకు నమ్మా అని 
ఉంటుంది. అలాగే ఈ తిరుపతి వేంకటకవులు చిన్నతనంలో 
బయలుదేరి నానా రాజ ఆస్థానాలూ చూస్తూ, వాళ్ళ కొలువుల్లో 
ధాటీగా నిలబడి “ఇది మా 5৪, నువ్వు ఏమంటావ్‌ ? అని 
ఆ(శితుల్ని అడిగినట్టుగానూ, అధికారిని హెచ్చరింవినట్టుగానూ 
(ప్రశ్నించడం, అదీ తెలియగానే మనకి ఒళ్ళు ৬৯১৩৩ మనేది. 


ఎవ్వరూ ఎదిరించలేనివాణ్ణ్లి ఒకడు ఎదిరిస్తే మనకు వల్ణమాలిన 
నంతోవషం, ఉత్సాహం కలుగుతాయి. " వేంకటశాస్త్రి గారు 
“'నరనాథుల్‌ వలుమంది మి|తులయి యున్నన్‌ గాని తత్సన్నిధిన్‌ 
ఫిరవానం బొనరించు వూనికలు నాచే గావు అని ఒక రాజు 


8558 వేంకట కవులు 41 


ఆహ్వానం త్రోసి వుచ్చినప్పుడు ఆయన కవి వీరుడిలా 
కనబడడూ? 


ఆ రోజుల్లో వారు గావించిన సాహిత్య నమరాలు - తరువాతి 
స్వాతం[త్య 'సమరం ప్రజలకు ఎంత ఉత్సాహం కలిగించిందో = 
నంస్కారులకు అంత ఉత్సాహాన్ని కలించేవి. వారికీ, వేంకటరామ 
కృష్ణకవులకూ, కొప్పరపు కవులకూ జరిగే యుద్దాలను గూర్చి 
తెలునుకొనేదాకా, వీరూ వారూ (వాసిన పద్యాలు చదీవే దాకా (పతి 
వారికీ మతి పోయిన ৬১০৪. ৪০০) వాబ్ళూ ఒకరిపై ఒకరు 
పద్యాస్తాలు (పయోగించుకుంటూంటే విన్న భారతయుద్దం 
అనిపించేది. ఇక్క డొక మాట. వారి |పతికక్షు లెన వేంకటరామ 
కృష్ణ కవులు గూడా తక్కువవారు కారు. తక్కు.వ వారైతే త 
యుద్దం అలా సాగేది కాదు. వారిని గెలిబాం అన్న గౌరవం వీరికీ 
ఉండేది కాదు. వారు గూడా చక్కగా గొప్పగా అందంగా వాసే 
వారు ఆ రోజుల్లో పద్యాలు. అయితే చెప్పా గదూ - సమయ 
బలం వీరిది ! 


తిరుపతి వేంకటకవుల కావ్యాలను గూర్చీ, అవధథానాలను 
గూర్చీ, జీవిత విశేషాలను గూర్చీ పెద్దలు (పనంగింబారు. వేంకట 
కాస్రిగారే వారి కావ్యా లన్నిటిలోకీ బుద్ద భరిత గొప్పదని నాతో 
ఒకసారి సెలవిచ్చారు. అదికాక వారి భారత నాటకాలలో గొప్ప 
వద్యా లున్నాయి. నన్నయ్య తిక్కనల భారతంతో బాగా పరిచయం 
ఉన్న తెనుగువారి మనస్సులను వీరి భారత నాటకాల్లోని పద్యాలు 
అంత గొవ్నగానూ ఆకర్షించి ఊవుతాయి - అంటే వారి 8৪. 
మనకు కనబడుతుంది. 


మా మిత్రుడు (్రీశ్రీ తెనుగు కవిత్వంలో రెండు ధోరణు 
లున్నా యనిన్నీ, ఒకటి గాయకశెలి అనిన్నీ, రెండోది నంభావణ 


42 ১১৪৬) వ్యాసావళి _ 1 


ఫక్కీ అనిన్నీ, నన్నయాది పెక్కం([డు తెనుగు ৬৯৪৩১ మొదటి 
ధోరణి అనిన్నీ, రెండోది తిక్కన, తిరుపతి వేంకట కవులు 
మొదలగు 2 దనిన్నీ నాతో అన్నట్టు జ్ఞాపకం. నాటకంలో 
పద్యం నంభాషణకు దగిరగొ ఉన్నట్లు ৭8৯৭ సే- అంటే 
నంభాషణలోనుంది పద్యానికి, పద్యంలోనుంబి సంభాషణకు ఏ 
అవధిగాని, మెట్టుగాని లేనట్లు ఉంటే ఆ నాటకం చాలా 
బాగుంటుంది. బలిజేపల్లి లక్ష్మీ కాంత కవి హరిశ్చం|ద నాటకంలో 
పద్యాలు అలా 550০১. 'జటినె నే ననరాదు గాని” అన్న 
పద్యం లాగ, 


తిరుపతి కవుల పాండవోద్యోగ నాటకాలూ, ఆ వద్యాలూ యా భె 
ఎళ్ళనుండి తెనుగువాళ్ళను పట్టుకొని ఇంకా నిలిచి ఉన్నాయి - 
2৩5০০০৪৬১০৮, ఈ నంగతే చాలు వారి ఘనతను 
నిరూపించడానికి, 


వానా రాజ ఆస్థానాలు నందర్శించి తిరుపతి వేంకట కవులే 
మహారాజుల కొలువునుండి ఆం|ధకవితా నరన్వతిని సామాన్య 
మధ్య తరగతి వారి నభలలో (పవేశ పెట్టారు. అది కూడా వారి 
(ప్రభావానికీ, పఖ్యాతికీ కారణం. 


వారికి దేశ కాల పరిస్థితులకు సంబంధించిన ఒక మెలకువ 
కూడా ఉండేది. నమాజంలో జరిగే (ప్రతి నంఘటన, ఊసే 15৪ 
నమన్య, వట్టుకునే ప్రతి ఉద్యమం వారిని కూడా కదిపి వారిచేత 
పలికించేది. వారు వ్రాసిన ఆ వాత నేటి యువక దృష్టికి 05৪ 
పంగా కనపడవచ్చు. కాని ఆ మెలకువ మాత్రం కొత కాలం 
గుణం! 


పాత తరంవారు, అంటే మాకు పూర్వులు, అంటే 19 వ 
శతాబ్ది వారు అని 2১১৩7১০৩৯১০ అందరూ కూడా పెద్ద ఎత్తు 


৪55৬ వేంకట కవులు 43: 


వారు. భారీ వ్యక్తులు. పెద్దకొండ లోంచి మలచి బెక్కినట్టు ఉండే 
వారు. [১5৪ రంగంలో పనిచేసిన [పముఖుడూ అంతే, వారికి ఒక 
গ ৪১৬ బలం, జీవిత లక్ష్యం అన్నవి ఉన్నాయి. వారిలో 
వీరు ఒకరు. వీరికి కవిత్వం తవన్సు మాత్రమే కాదు, వీరూ 
కవిత్వం ఒకటే. ఒకచోట వీరు |వ్రాస్తారు-'కవవార్థం బుదయించితిన్‌” 
అంటూ మొదలు పెట్టి, ఆ కవిత్వం వల్ల మృత్యువును జయించా 
ననీ, రుజను జయిస్తాననీ! అది మనం నమ్మి తీరాలి. అట్టి 
వారికి, నిరంతరమూ వారిలాగ కృషి చేసే వారికి జబ్బు పడ 
డానికి గాని, చనిపోవడానికి గాని తీరిక ఉండదు. 


వేంకట కొన్తీగారు 'నన్నేదెనా అను గాని నా కవిత్యాన్ని అనకు” 
అంటారు. కొందరం నా కవిత్వం నచ్చకపోతే పోనీ గానీ, 
నన్నేమో అనకు’ అంటాం. అయితే నిజానికి వేంకటశాస్త్రి, గార్నన్నా, 
ఆయన కవిత్యాన్నన్నా 27 - రెండూ ఒకటే గనుక! 


ఇంక ఈ మూడు రోజులూ (ప్రనంగించిన కవులు ఒకటి 
వదిలేసేరు. అది వారి గద్య రచన. వారు గొప్ప కవులు. 
అయితే పద్య కవిత్వంకన్నా కూడా వారి వచనం గొప్ప దని 
నా నమ్మకం. ఆ “కథలూ, గాథలూ చదవండి. అలాంటి 
వచనం ఏ ఇద్దరు ముగ్గురైనా వాయగలరో లేరో! - అది 
8১১৩০ వాడే చిత్రమైన భాష. వెనుకటి పండితులు వాడేది. కథలూ- 
లోకోకులూ - జాతీయాలూ. అంత మనోహరమైన రచన సాధార 
ణంగా చదవం. నవల కంటె కూడా పట్టుకొని నన్ను లాక్కు 
పోతుంది వారి రచన. అది ৮৪০ బాలు నంన్కృతాం[ధ 
సాహిత్యాలతో మనకు కూడా ఎంతో పరిచయం కలగడం, వారి 
విన్నతనం మొదలుకుని చనిపోయిన దాకా జరిగిన ৩০1৫ నమాజ 
చరిత తెలునుకోవడం, ఆచారాలు, వ్యవహారాలు, పండితులు, 
(పభువులు, వట్టుదలలూ వాటన్నిటినీ |గహించడం జరుగుతుంది - 


44, এসি న్యాపావళి_ 1 


ఆం[ధ వాజ్మయంలో “కథలూ, గాథలూ' చాలా గొప్పగా కన 
బడుతుంది. నాలుగు కాలాలపాటు ఉంటుంది కూడా. 


వారి నవీనత అనేక విధాల గోబరిన్తుంది - నభా వేదికల్ని 
ఉపయోగించుకోవడం, పత్రికలకు వాయడం మొదలె న వాటిలో. 
వారి రచనలు కృష్ణా పత్రికలోనూ, ఎక్కువగా ৩১০ 'వత్రికలోనూ 
వచ్చే వనుకుంటా. వారి వచన రచనలకనీ, పానుగంటి వారి వచన 
రచనబలకనీ పడి చూసే వాళ్ళం ఆంధ్రపత్రిక కోనం. ఈ రోజుల్లో 
పత్రికల బలం, [ప్రభావం [468০০2০5০৩১ వారు. కనుక “కథలూ 
৫৩৩৭ వంటి వారి అమృత రచనలను మన కందించిన ఆ 5519 
లకు గూడా అంధ్రలోకం రుణపడి ఉంది. 


దాదావు పదేళ్ళ (క్రితం వారిని మ[ద్రాను (ప్రభుత్వం ఆస్థానకవిగా 
ఎన్నుకుంది. ఎన్నుకొని తాను గూడా ఆ గౌరవం ০৪০৪, 
3০৬৬৯ 8১7০১ ৬৪৫8৬ 25৩ పదవీ స్వీకారానికి మదాను 
పోలేదు. అది బాగానే ఉందనిపించింది. ఎందుకు వెళ్ళాలి ఆ కవి 
వీరుడు? తరువాత విజయవాడలోనే |బహ్మాండమైన ఉత్సవం 
చేసేరు వారిని గౌరవించడానికి. రెండు మూడు రాష్టాలనుంబి 
ముఖ్యమం|తులూ, విశ్వవిద్యాల యోపాధ్యక్షులూ- ఎందరో వచ్చి 
వారియెడ తమ కున్న గౌరవం తెలువుకున్నారు. 


ఆనా డొక చిన్న నంఘటన జరిగిం దని విన్నాను ; తిరుపతి 
వేంకట కవులను గూర్చి విన్న ఇతర గాథలతో అది నరిపోతుంది. 
ఒక శిమ్యడు - మంచం పట్టి ఉన్న ఆయన దగ్గిరికి వెళ్ళి ఫలానా 
ముఖ్యమం|త్రులూ, పెద్దలూ మిమ్మల్ని చూడ్డానికివస్తాం అంటున్నారు 
అన్నా డట. “నరే, 8 గంటలకు దర్శనం ఇసాం అని చెప్పు” 
అని ఆయన అన్నారట. ఏమో ఇది నిజం అవునో కాదో! నిజం 
అవడానికి వీలు 8০৪. నిజం అయితే బాగుంటుంది కూడా 


తిరువతి వేంకట ৫২০১ 45 


అనిపిన్తుంది. కాస్త అక్షరజ్ఞానం గల (పతివాడికీ గర్వం ৪83০2 
కథ. 


ఆంధ్రవత్రిక (10-4-1960) 
దొరస్వకతానుబంధంలో |[పకటితం- 


2৮০২5) 2৩5 £41৩৩০৩ 
29 6 
285585৩52১9 
2000 


5১৫০৮ [పజా 15৬৩5 (సథమాం|ధాస్థాన కవిగా 
నియమికులైెన సందర్భంలో |వాపివది _ 1949 5৯, 


మన అఆఅసాన కవి శ్రీ చెళపిళ వేంకట ৯8১9৩১০১০৫১. 
(a প্১ ০১ নস্ট 


“উহ అతందు, వేంకబేశ్వరుడ చే 
వెరసి 555৪ వేంకటేశ్వరుల হি 


అని చెప్పుకుంటూ, ఒక అర్హశ తాబికి చైగా తెలుగువారికి కవితా 
వేశం కలిగింవిన జంటక వులలో వీరొకరు. తిరుపతి కాస్ర్రిగారు ఆ 
‘Invisible Choir” (అదృశ్య మహాకవుల) లో కలిసిపోయినారు. 
అయినా నన్నయ లిక్కనాదులతో విరంజీవులుగానే ఉన్నారు. 
వేంకటకాస్త్రిగారు మన అదృష్టం వల్ల నహ(న మాన జీవులె 
ఇప్పుడు బెజవాడలో ০৪৪১ ఉన్నారు." 


ఇదివరకే నానా రాజన్యులూ, సామంతులూ, విద్యాంనులూ, 
వారిని కవితా 558১৮165৩7০ అంగీకరించారు. ఇప్పుడు మన 
(52০ [పభుత్వం కూడా వారికే 338১০ 15০, ఇప్పుడు మన భారత 
దేశంలో ఒకొక్క. రా|ష్టం వారు ఒక్కక్క మహాకవి పరు 
ఎప్పుడూ న్మరించుకుంటూ, “ఇతడు మాకు చెతన్యం ఇచ్చి, జాతి 
 గొరవం నిలబెట్టిన వాడు అని బాటుతున్నారు. అలాగే ఆంధ్రులు 


46 కృష్ణశాత్రి వ్యాసావళి _ 1 


33০৬৬০৪১৮০৪ కవితా వట్టాభిషిక్తుల్ని జేసి, భారతీయ మహాకవుల 
(పథమ డ్రేణిలో వారిని దర్శించు కొంటున్నారు. ఆంధ్రజాతికి 
(కొత గౌరవమూ, గర్వమూ, ఐకమత్యమూ కలిగించే సంఘటన 
ఇది. 


వారి “శ్రవణానందములో మధునూదనుడులాగ “నుకవి 
సుందరుడై ' శతావధానాదులు చేస్తూ జెత్రయాశత్ర చేసిన నమయంలో 
వారిని నేటి ఆంధులలో చాలమంది ఎరుగరు. ఆంధ్రదేశం 
నలుమూలలా వారు కవితా వర్గంతో ৩৫9০ చేసిన ఆ గొప్పరోజుల్లో 
వారి దర్శనం బవేయలేకవోయాం. 25০6 2৩৩ ఒకరు చెప్పినట్లు 
అవధాన నమయంలో వారు విశ్వోమూర్తులై , నభ్యులు వెంటాడు 
భక్తులెనప్పుడు వారు ఎలాగ సాక్షాత్మ_రించేవారో మనకు తెలి 
యదు. వారి సాహిత్య నమరాల గాథలు వింటూ, వాటిలో 
పాలొంటూ దేశంలో అక్షరాన్యు లందరూ 2১৩8৪ హోయే 
వారట! 


“కొండల నోర జీసికొని కొంత వడిన్‌ 2৮০৩, అంత ఊఉ 
ద్దండత దారి కడ్డమయి తాకి హళాహళి సీయు కొండలవ్‌ 
2০514 జేసి రైలు కడు వేగముగస్‌ చను తెంచునట్టు - 


అ(వతి హతంగా వరుగెతే వారి కవితా గౌతమిలో ఓలలాడుతూ 
వారి చరణ నన్నిధానంలో శిక్షితు.లె కవులె, మహాకవుల, వారంత 
వారెన వారి శిష్య చూడామణులు' ఆ కథలు ఇప్పుడు చెప్పు 
తున్నవుడు, తిరుపతి వేంకటేశ్వరులే వేరొక చోట అన్నట్లు- 
ఇప్పుడు “వారత শু) కవీం[దులందు” అనిపిస్తుంది. 


కాని వేంకటకౌన్త్రిగారి వెనుకటి గాథలే తలుచుకుని మనం 
৩০৬১৪ పడనక్కరలేదు - ఇప్పటికీ వారి రచనా 188০৪ 
అవివ్బిన్నంగా సాగుతూనే ఉన్నది. సాగుతూ ఈ నాటి యువకుల్ని 


৪5১৪ వేంకట కవులు 4 


గూడా ఆకర్షిన్తున్నది. শত” “1852০১০৫৬০০ “పాణి 
గృహీత” మొదలైన కావ్యాలలో (ప్రత్యక్షమయ్యే వారి కవిత్య థీ 
అలా గుండగా, హరిలో (ప్రకాశించే గొప్ప గుణాలు మరి కొన్ని 
ఉన్నాయి. 


వారికి కవిత్వమూ, జీవితమూ ఒకటే! వారు సాహిత్యాంగణంలో 
కాలు పెట్టిన కాలంలో కవిత మునలి తనవు మమతతో వూర్య 
గాథల్ని నేమరు వేనుకునేది ; దాపీభావంతో రాజుల నగరులలో 
ఊడిగం చేసేది. దానికి జీవ చై తన్యం ఉండేది కాదు. వీరు కవి 
తకీ, జీవత్సమాజానికీ ముడి పెట్టి సామంతుల నదన్సులలోనే కాక 
సామాన్యుల నభలలోనూ, రచ్చ చావడులలోనూ కవితో త్సవాలు 
కావించారు. “నానా రాజ నందర్శనంి చేసినప్పటికీ, వీరెప్పుడూ 
రాజాశితులు కారు. 552583১1৩১৩, మదికాక రాజ బంధువులము” 
అని [పారంభింబి, ৬৪০০০১১৩৪১৩ అని సుస్థిరంగా నిలివి, “పదు 
వురు కలట్టి కులము వారము" అని ৪১১৬৪ భాగ్యం పొందారు. 
“కవితా అతాంగికిన్‌ ధనము [పథధానము” కాదంటారు; రసికత 
(పధాన మంటారు. “కనకాభిషేకమౌ కాక, జగమ్ము నమస్తము 
ధారవోతురే” కాక, మాకు ఆనంద మోయ దంటారు వేరొక 
చోట. “నరనాథుల్‌ పది మంది ৪১১1৩৬১৩০০১ యున్నన్‌ గాని తత్స 
న్నిధిన్‌ స్థిరవాన మ్మొనరించు వూనికలు నాచే గావు" అని మరొక 
చోట. అంటారు. “న్వతంత్రుడన్‌ చిదానందుడ,' ৪০৬৪৪ 
నాయకునిగా వరింప నంటారు. 


మరి ఈ మధ్యనే హెదారాబాదు నంఘటనలకు వూర్వము 
(వాసిన పద్యాలలో - “వృధథివీ పతి విష్ణువు, అబలులు (ప్రజలు, వాని 
పాదరేణువులు” అనేవి |పాబలుకు లనీన్సీ, అవి భిలమై పోయిన 
వనిన్నీ, ఇక ముందు రాజు ఒకడు కాడనిన్నీ, (5০৪৩ 5৪ 


48 5১৮০৬ వ్యాసావళి - | 
চি 


సుఖమ్ములు (పజల కెరుక గాని రెనికి తెతియుట కల్ల గాన 
ఒకనిపె రాజ్యపాలన ముండ 8০৬" అనిన్నీ వారంటారు. 


దీనిని బట్టి ఉత్తమ సనాతన నం[పదాయాలకు దూరులు 
కాకుండా, ప్రబుద్దమైన నవ మానవ నమాజానికి వీరు నన్నిహితు 
లుగా ఉంటున్నారని కూడా స్పష్టమౌతుంది. 


దీని కంతకీ కూడా కారణం వీరి తారుణ్యం. కవి నిత్య 
యౌవనుడు వానికి జరలేదు. మృతి లేనేలేదు కదా! “ననాతనమైన 
వెలుగు ఎప్పుడూ తరుణమే £ ৪১৬০ పుట్టడమే ముదిసి వుడతాయి" 
(Light is young, the ancient light; shadows are of the 
moment, they are born 010) అని రవీం ద గురుడేవు 
లన్నారు. కవి ఎప్పుడూ వెలుగు వెవు, అంటే సత్యం వెవు 
నుస్టిరుడె ఉంటాడు. జరా, మృతీ అనత్యాలు. కవిత నత్యం. 


“కవనార్ధం బుదయించితీఫ్‌, మకవితా కార్యంబె నావృత్తి ఈ 
భవ మేదాన తరింతు, తద్భవమ మద్భాగ్యంబు పర్వంబు, మృ 
২০২৪) శే దాన జయించితిప్‌, రుజ జయింతున్‌ దావిబే” 


అని వేంకటశొస్తిగా రంటారు. ৮৪০৬ కవి ఒకరు, బెర్నార్లు షా 
ఒకరు - వీరికి కావ్యోత్సవంలో, అంటే నిరంతర కార్యోత్సవంలో 
వ్యాధికి లోగడానికి గాని, మృత్యు వంటే వెరవడానికి గాని తీరిక 
లే దను కుంటాను. 


వ్యాధులలోని కల్లా పెద్ద వ్యాధి సోమరితనం. ০১৩ నిరాశ, 
ప పనికి మాలినతనమూ, రోగమూ, చావూ వస్తాయి. జాతికి 
కూడా సోమరితనం మృత్యువే అవుతుంది. సోమరితనమూ, భయమూ 
కూడా అక్క ెల్తెన్ల. అవి లేనివారు ముక్తులు. అవి లేని కవులు 
మాతమే ముక కంకులు. 


৪658 వేంకట ৪২৩১ 49 


“నాకు జీవితమంటే చిన్న 85০৫ విరుదీపిక కాదు ; మహెరా 
జ్వలమైన కరదిపిక అది. దానిని ১ ৪৩৬৮৩ చేసి రాగల తరాల 
హరికి ఈయడం నౌ విధి” అని ఒక కవి అన్నా డంటారు. 


వేంకటకశొన్త్రిగా రటువంటి వారు. ఈ నడుమ వీరి దర్శనం 
చేయలేదు గాని వడిలి వట్టి వత్తి లాగ మంబాన్ని అంటి పెట్టుకున్న 
వీరి శరీరంలో ০৮ వనంతాలు నృత్యం చేస్తున్నాయా అన్నట్లు 
అనిపిస్తుంది - వీరి రచనలను చొదివినా, అసాధారణ ధారణా పాట 
వాన్ని "మూసినా. 


“కాలము లోగదు మనకున్‌, 
కాలమునకు మనము లోగగా వలయును” 


అని সপ. উমেশ రొక చోట చెప్పినా, వారు కాలాన్ని జయింబి, ఈ 
“ఛూ భువన మధ్య న్వర్గ ఖండ” మైన తెలుగు నేలలోనే 
తిదభలుగా, అమర్హ్యులుగా ఉన్నారు. 


వీరిలో నవ్యత మరికొన్ని శక్తులలో కనిపిన్తుంది. వ్యాకరణ 
శాన్త్రం వడకట్టి (త్రావిన వీరు నిరంకువ లై కొత్త (పయోగాలు 
చేయడానికి వేనుదీయరు ; ఇంగ్లీషు మొద'లెన అన్య భాషో శబ్దాలు 
అమోఘంగా ప్రయోగిసారు. (5০৪৪ లాగే భాషకి [৯০৪৪০ ఉందనీ, 
[৯১৪৪০ ఉన్నది మారుతూ ఉంటుందనీ, ప్రాణం ఉండి మారేది 
పలుకుతూ, పలకరిస్తూ ఉంటుందనీ వీరికి తెలును. 


ఆంతే గాకుండా, ఈ కొత్త యుగంలో వచన రచనలో ఉన్న 
(బహ్మాండమైన శకి, గడనరులూ, |ప్రతిభాశాలులూ అయిన వీరు 
గహింబారు. ఇంక ఆ వచనం వ్యావహారికమే. అ త్యుత్రమ 
సంస్కారి అయిన మహో విద్వాంనుడు (వ్రాసినట్లు హుందాగా, 
నిర్జుష్టంగా ఉంటూ, జాతీయంగా ఉండి, జీవం ఉట్టి పడు 
4 


50 కృష్ణశా త్రి వ్యాసావ? 1 


తున్న ట్లుంటుంది వీరి వచనం. ఏ విషయాన్ని గూర్చి వ్రాసినా, 
కూర్చుని [০০85 ৬১০৫৫, গঠ వృద్ద పండితుడే పద్యాననం 
వేనుకుని కూర్చుంటే, ఎదురుగా మనం వీలబడి ఉంటే, “విన్నావా? 
అన్నట్లు సంభాషణలో దింపి, పాతగాథలూ లోకవృతాలూ, 
సాహిత్యానికి సంబంధించిన మెలకువలూ వింతలూ ఉపదేకి శిన్తున్నట్లు 
ఉంటుంది, 


మరి వీరు పకత్రికారభనా (৮০ కూడా వూ ర్తిగా (గహింవిన 
వారు. ఈ యుగంలో పత్రికకీ (పనంగ వేదికీ ఉన్న (ప్రాభవం 
మరి దేనికీ లేదు. మొన్న మొన్నటి దాకా వీరు (ప్రనంగ 82:৯১ 
ఆసీనులె గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే, పండిత పామరులతో 
నిండిన + మహానభ ఊపిరి వదలకుండా ఉండేదట ! బొట్టూ, కట్టూ, 
శాలువా పాతకాలపు ధోరణివి; పండితుడు; అంత ৬৬১০৪ 
ఆకారమూ కాదు ; ఊరికే పొరలి వచ్చే రాజకీయ |పనంగం కాదు; 
నన్నగా, సాఫుగా, మెదడుకి చక్కిలి గింతలు పెడుతూ, పొడుస్తూ, 
లాలిస్తూ, నర్తిన్తూ, శ పబేశిస్తూ మాట్లాడుకు పోవడం. కచ్ల మాత్రం 
నూదుల్లాంటివి. ముక్కు ఆసాధారణమెంది. 


పద్యం చదవడం అత్యద్భుతమైనది. వీరి నోట వచ్చే పద్యం 
మనుష్యు డయి, నొక్కుతూ, నడలుతూ, ముక్కుతూ, మూలుతూూ, 
ఒయ్యారంగానూ, హూదాగానూ నడుస్తూ, క్ష నుఖాలు “వప్పు 
కుంటుంది. అందుకనే వీరి నన్నిధానంలో తెనుగువారు వివవలై, 
వీరు విశ్వమూర్తులెతే, తాము వెంటాడే భక్తులె కిమ్మనకుండా 
ఒక యాభైఏళ్లు వారి నోటి వెంటవచ్చే మాట వింటూ వూజింబారు. 


బుద్దభరిత్రాది మహాకావ్యాలలో పత్యక్ష మయే వారి మహా 
కవితాళ క్రికీ, వారి వెదుష్యాూనికీ, వారి ఛారణాళశక్తికీ, వారి 
తారుణ్యానికీ, నిత్య 'నవ్యకతకీ, కాలంతో కూడా సాగుతూ వచ్చే 


৩৩৪৬ వేంకట కవులు 5? 


వారి జీవ!త్పతిభకీ, వారి నిరంతర కావ్య కల్పనా మహోత్సవానికీ, 
కవితని మహూద్యమంగా చేసి తెనుగునొటిలో నవకవుల కంఠాలకి 
దివ్యపక్షాలు తొడిగిన వారి శకిక్కీ వారి నత్యనిరతికీ, వారి 
ధీరతకీ, వారి కవితా తవన్సుకీ, ఆ(ంధవాజ్మయ జగత్తులో 2০ 
కున్న శాశ్వత స్థానానికీ, వారు మనకి (ప్రసాదించి, (వసాడిన్తున్న 
కావ్య రత్సాలకీ ముగ్గులె, కృతజ్ఞాలె, ముక్కోటి ఆంధ్ర (వజ తమ 
(పభుత్వం ద్వారా నేడు ఆస్టానకవి పట్టం వేంకట శాన్త్రుల 
వారికి కట్టుకున్నారు... 


వానుగంట 


నుగంటి అంటే సానుగంటి లక్షి నరసింహారావు. 
৩০৯ 35৫12৮০৬৩১০ ১5১৮০ ৩ ఈ మధ్య దాదాపు ఒక యా బె 
సంవత్సరాలు ఆం(ధ సాహిత్య రాజధానుల్లో పివఛావురం (৪৫০ 
ఊరు విన్న ఉజ్జియినిలా గుండేది. దానిలో (పనుటంగా కనపడే 
ఒక వ్యక్తి పానుగంటి. అతనిది వివి|త క 


(పసిద్ద ০85০8555০5৮ అందరికీ అనలు |వతిభ అనేదే 
ఉండదు. బాలా మందికి కొంత ০১৬৪০ (talent) ఉంటుంది, 
దానికి బోదె తవ్వి, 8 పోసి, పందిరి చేసి, పాకించి కష్టపడి 
కాయలూ వువ్వులూ కాయిస్తారు. కొందరు కాగితపు వువ్వులూ, 
కర వళ్ళూ తయారు చేస్తారు. కొద్దిమందికి మాత్రమే (పతిభ 
(৪৩015) ఉంటుంది. దానికి న్వతహాగా వేడీ, sare 
వేగమూ ఉంటాయి; 2 লি పటిమ దానికి నినర్గంగా 
ఉంటుంది. దానికి వ్యుత్స ও), అవి(్రాం తాభా్యసమూ కూడా కలిశే নও 
అభూత కావ్య కల్పన జరుగుతుంది. ১৯৯১৫4০৩১৩১ ఈ మూడు 
గుకకొలూ sw 


హినుగంటి బి. ఏ. దాకా చదివాడూ అంటే అంత మునిగి 
పోయినంత విఢేషంగా కనపడదు మనకి. అన్ని పంటలకంజె 


సామగంటి 53 


మన దేశంలో బి. ఏ.ల పంట అధికమయింది. ఉద్యోగం కోనమో, 
ఊసు హోకో కావించే ఉత్తుత ఓటిచదువు ఒకటీ, సాహాొత్య 
హృదయమూ, నంన్కృతీ తనదిగా చేనుకునే గడనరి చదువు 
మరొకటీ. రెండో రకం పానుగంటిది. గట్టి చదువు, గట్టి చదువు 
అంటే గడ గడ లాడించే కర్కశ పాండీత్యం కాదు. అది పెద్ద 
కిరీటమో, భుజకీర్తులో వంటి భూషణం. హెనుగంటి విద్య ? గాలీ, 
నీరూ, ఆహారమూ వంటిది - లోవలికి పోయి జీవ చెతన్యంగా 
మారిపోతుంది. 


ఆ రోజు వరకూ ৪2:১৪ ఆంగ్ల సాహిత్యంతో లోతెన 
పరిచయం, గీర్వాణ వాజ్యయంతో గాక స్నేహమూ అతనికి. 
ఆంధ్ర సారన్వతం తన సొంత సొతే అయెను! 


కనుక తన |పతిభ పనిచేయడానికి కావలసిన సామ।గిలో 
ముఖ్యమెన వ్యుత్పతి నంపాదించాడూ అన్న మాట! అలాంటి 
సామ(గిలో ముఖ్యమయింది మరొకటి ఉంది; చాలా ముఖ్యం, 
అత్యవనరం,. అది లోకజ్జత. హానుగంటి కొన్ని నంస్లానాల్లో 
ఉన్నతోద్యోగం చేసేడు. ఆ సంస్థానాల్లో జమీందారు మొదలుకొని 
జవాను దాకా, ఆస్థానకవి మొదలుకోని అమ్మగారి దాసీ దాకా 
అందరి ప్రకృతుల్లోకీ, వేష భాషల్లోకీ, ఆబారాల్లోకీ, అసత్యవు 
వూతలు ఒలివీ ఒలివీ, అంతరాల్లోకి దొలివీ “దొలివీ ৯৬৯০৪ 
చూసేడు. అదీ కాకుండా ఏ మేడ మీదో ఎవరితోనూ నంబంధం 
లేనట్టు ముడుచుకుని కూర్చుండే మనిషి ఏ నాడు బూసేడో పపవుల 
నంతీలూ, తోలు బొమ్మలాటలూ, అమ్మవారి జాతరలూ! ఈ అంధ్ర 
జగత్తులో అతను చూడని వన్తువూ, ఎరగని విశేషమూ లేదు. 
నజీవ విజ్ఞాన ৬২২৯5, 328 వస్తు (పదర్శనళాలో ఏదో 
అన్న మాట పానుగంటి. అంటే అందరు  మనుష్యుల్నీ ఎరుగును; 
అన్ని నంగతుల్నీ ఎరుగును. ఈ లోకజ్జతలో మూడో భాగం 


54 ৬১৪০৩, 2758৯ ৬ 


ఉండి ఏ రోజు కా రోజు లోకంతో కూడా నడుసూ రావడం -- 
ఎప్పటి పుత్రికలు అప్పటికే చదవడం - ప్రపంచంలో యుద్దాలూ,. 
నల 3335০০৩০৩০০ శాస్త్ర పరిశోధనలూ, విన్న సంఘటనలూ, 
వింత విషయాలూ, నభలూ ০১2) వదలకుండా ! వీటి అన్నిటిలో 
తనకు పనికి వచ్చేవి ৬১ తన మనో మందిరంలో వేరు వేరు 
గదుల్లో జాగ్రతగా దాచుకుని ఉంచేవాడు, 


కనుక |[పతిభ ఉంది. దానికి కావలసిన వ్యుత్పత్తీ, 
এ ఉన్నాయి. ఇంక ఇవి ৩৩৬১ పట్టకుండా అభ్యాసమూ, 
కృషీ ఉన్నాయి. పానుగంటి సాహిత్య “జీవితం ఒక యా భె 
బళ్ళ పాటు. నాటకం మోద నాటకం, వ్యాసం మోద వ్యానం, 
అలాగ తెర్లుతూ వార్టుతూ వచ్చాయి. বি ఆస్థానవు ఠలన 
వాయువులు  పీలుస్రూనే ! అన్సన |పభావంలో పడిన వడికి జీవితం 
హాయి; కృషి కాదు, అనుభవ పరంసర ; అనవరత నం|గామం 
కాదు, విశ్రాంతి. కాని పానుగంటి కృషికి విశ్రాంతి లేదు, 


5১০৪১১৫৫০৩৩  చుఖ్యంగా నాటక కరా, వ్యానరచయితానున్నూ. 
హెనుగంటి అనగానే మన తెలుగు నాడులో ee రాధాకృష్ణ, 
కంఠాభరణమూ నంటి నాటకాలూ, సాక్షి వ్యాసాలూ త ও, 
ముందు - నాటకాల 60158. ఆయనవి షాతిక ముప నాటకాల 
చెన ఉన్నాయి. వీశితో మరీ (వజల్ని ఆకర్షించినవి నారంగధర, 
పాదుకా ১৫০০৬ 2১৬৩১: రాధాక్ళ ష్ట్ర కంఠాభరణమూను. వీటిలో 
కొన్ని మాటలూ అవీ నేడు తెలుగువారి సంభాషణలో వులువూ 
కారం లాగ కలిసిపోయాయి. ఇక్కడ ఒక్కమాట: " హానుగంటి 
'హెందవ జాతీయత వునరుజీవిత మయే రోజుల్లో వుట్టి పెరిగాడు. 
అప్పుడు పుట్టిన రచయితలకి ఒక లక్ష్యావేశం ఉంటుంది. ఒక 
కాల్పనిక వేగం ఉంటుంది. వారిది రొమాంటిక్‌ యుగం. వారిలో 

ద్భుత రనం నిండి ఉంటుంది. (ప్రతి వ్యక్తీ, (ప్రతి వస్తువూ, 155৪ 


৯359৩ 55 


నంఘటనా 75১ పోయి, వాననలూ వన్నెలూ వూనుకుని 
సొక్షాత్కరిస్తుంది. ఈ గుణం కవిత్వానికి లావణ్యమూ, బొన్నత్యమూ 
ఇస్తుంది కాని, నాటక రచనకి కావలసిన తాటస్థ్యమూ, వాస్తవికతా 
ఇవ్వలేదు. ఈ అవేశం వల్ల సంయమం (restraint) కూడా ా కొంత 
తగ్గుతుంది ; మొట్టమొదటి "రోజుల్లో మరీని ! 


పానుగంటి దూర గాథలు నాటక వస్తువులుగా తీనుకున్నాడు 
కనుక ఈ లోపం స్ఫుటంగా కనిపించదు మనకి. ఆయన రామా 
యణ నాటకాలు ఉన్నాయి. దూరాన ఉన్న కొండలూ, తోపులూ 
కలిసి కొద్ది హాచ్చు తగ్గులతో ఒక పెద్ద గోడలాగో వుంతలాగో 
৬৯৩০৬, తామే లక్ష్యాలు అయిపోయి, కృత తేతాయుగాల నుంటీ 
వసూ ఉన్న రామాదులు ఒకే ఒక పానుగంటి గొంతుకతో బాణీతో 
మాట్లాడుతూ ఉన్నా మనకు ఇబ్బందిగా, ఎబ్బెట్టుగా ఉండదు - కాని 
మంధరా, మహూదరుడూ ఒకే ఒక బాణీలో, భాషలో మాట్లాడతారు. 
అవి ఇప్పటి తెలుగు లోకవు భాషా, బాణీలకి విలక్షణంగా, వింతగా 
ఉన్నా బాలు మనకి. నేటి సాంఘిక నాటకం అయితే, ఇది పెద్ద 
లోపం అయిపోతుంది. కన్యాళల్క్యం బలం అంతా ఈ లోపం లేక 
పోవడమే ! 


పానుగంటి నాటకాల్లో పూర్వ కాలంనుంటీ, అపరిచిత లోకం 
২১০৪ గొప్పవాళ్ళు ৯৪১ మనకు 85935075০5০, హితబోధలూ 
చేస్తారు. మనం వింటాం, వినాలి! వాళ్ళు పెద్దలు. అందుకోనమే 
వబ్బా రాయెను! 


అయితే పానుగంటివారి నాటకాల్లో ఒక గొప్ప శక్తి ఉంది. 
అది ఇది: గొప్ప కళా వేత్రకీ, నాటక" కరకీ ఉఊండవలసింది- అది 
ఈ లోకం మోద ఉండే అనురాగం, సామభూతీ ! మానవుడి 2০০৪ 
కాదు- పవవుల మీదా, పక్షి మీదా, చెట్లు మోదా, 8৩১ మోదా కూడా! 


56 ১১১০, వ్యాసావళి = | 


ఇతని మెదడుకి ఎంత కుతూహాలమూ, జిజ్ఞాసా ఉన్నాయో, ఇతని 
హృదయానికి అంత (పేమా, కరుణా ఉన్నాయి. ఎప్పుడూ అంచులు 
దాటి పొరలడమే ఆ అనురాగం - ఆయన భావలాగ. వురుమోత్తము 
లె న ఆబార్యుల్ని గూర్చి (వౌ సేడు, వునుగుడు గాడి మొద [వౌ 5১৫১ 
గదా పానుగంటి ! వీరిలో ఎవరు లేకపోయినా అతనికి ఈ లోకం 
దున్సహ మైపోతుంది. మాట మోటుగా కత్తి వేటుగా ఉంటుంది. 
కాని 'నిండుమనంి పాల కడవలాగ ఉంటుంది. అతని రచనలో 
కాగిలింత కూడా కరకుగా ఉన్న ట్రుంటుంది, అంతే ! అంతా ఉత్తది. 
అన్నిటికీ అడుగున నిండుగా, “నిదానంగా, కొట్టుకునే గొప్ప 
హృదయం- లోకమంత విశాల మయింది- ఉంది, అందుకనే ఆయన 
మంధరా, మహోదరుడూ కూడా మన కిప్టులే ! | అంతే కాక, ఎక్క 
డెక్క డయితే, ఆ ఆ నాటక 8১7০5) మానవ హృదయం న్పందిం 
బాలో, ఎక్క డెక్కడయితే ఎప్పుడూ మానవుడిలో ఉండే యథార్థ 
ఆవేశాలు కదులుతాయో, అక్క డల్లా మన కళ్ళు కరుగుతూసీ 
ఉంటాయి- దశరథుడు రాముడి కోనం ఎడుస్తూ చనిపోయినప్పుడూ, 
ఆంజనేయులు రాముడి యెడ భ క్రి చూపిస్తూన్నవ్వడూ లాగ! 


అయితే ఇదివరకు చెప్పినట్లు దీనిలోనూ నంయమం ৫9. 
కరుణ జనించినప్పుడు ఊరికే కచ్చ చెమ్మ గిల్దవు ; బారు మని 
ఎడుసాం. నవ్వవలసి వచ్చినప్పుడు, ఊరికే పెదవి విరవం. విరగబడి 
వక్కలు పట్టుకుంటాం. అనలు వర్ణనలలోనూ ఉంది ఈ గుణం. 
২8৮৪ నిదొనంగా నడిపించ లేడు. “ఊరేగింపులో పారేస్తాడు. 


ఇక్కడ పానుగంటి భాష, স্ ৩১৪) గూర్చి. భామ మనం 
కృతక భాష అనే కావ్య భాషలా గుంటుంది. కాని అతని భాషకి 
వెలి అయిన మాటలు లేవు. శ బ్దాల్లోనూ, వన్తువుల్లోనూ అన్సృశ్య 
మైనవి అతనికి లేవు. మాంచి వ్యావహారికంలో + ఉన్నవి ৯১৯০ బాలు 
ఏరి, అతి చాకచక్యంతో అనువైన 556০৫ 2৬১৪ 92১৪১, 


పామగంటి 57 


కేవలమూ కావ్యభాషతో 8 పృటట్లు చేసె సయ్యగలడు. కనుక అతని 
భాష ఉదాతత ఉంచుకుంటూ “జీవంతో చలించి పోయేది. ఇంక 
ఆ శెలి వర్షావాహిని వంటిది. సెలయేరూ విరుగాలీ వంటిది కాదు. 
-హూరు మనడమూ, తరంగాలపె తరుముకుని తరంగాలూ ; పెని 
చెట్టూ చేమలూ కలపా పడవా అన్నీ విసురుకుని పోవడమూ, మధ్య 
మధ్య ২১৬ తిరగడమూ, ఎక్కడా ఆగనీయక పోవడమూ - అన్నీ 
అతని వాక్య నిర్మాణంలో ఉన్నాయి. పందెవు గురం లాంటిది; 
ఎక్కామో, 1915০ దయ ఉంచి ఆగాలి కాని, కళ్లెం - కడపలా 
ఉండవు. ఒకసారి 6৯১৩ మని ముందుకు సాగడం. ఒకసారి వెనుక 
కాళ్ళ మోద నిలబడడం, గిర్రున తిరగడం, తలవంచడం, నోట 
నురుగులూ, నకిలింతలూ - అంతా ఊపిరాడక పోవడమూ, 
వేగమూ, నిరంకుశ వృత్తీసీ. శబ్దారాలంకారాలూ, అనుప్రానలూ 
అన్నింటితో నిండి, వనాలూ- కొండ్‌లూ - లోయలూ - నదులతో 
నిండిన ఒక భూఖండం లాగ ఉంటుంది ఆయన కావ్యలోకం. 
ఈయన రచనలో ఇంకో గుణం సాహనం- సమాన నిర్మాణం 
లోనూ, తెలుగు మాటలు కూర్చటంలోనూ, చచ్చు విషయాల్ని 
ఉదాత్త భాషలోనూ, గొప్ప నంగతుల్ని హొడి పొడి పలుకులతోనూ 
అని, ఒక విలక్షణత సాధించడంలోనూ ఇది కనబడుతుంది. 


ఈ లక్షణా లన్నీ పానుగంటి నాటకాల్డోనూ, వ్యాసాల్లోనూ కన 
2১৫ తొయి. 


ఇంక ఈయన కవిత్వాన్ని గూర్చీ, పద్య రచనని గూర్చిన్నీ. 
నిజానికి ఈయన పద్యాల్లో కన్నా వచన ভি కవిత్వం 
ఎక్కువ దొరుకుతుంది మనకు. అనలు ఈయన వచన రచనల్లో 
కవితా ఖండాలు కత్తిరించి కొన్ని “పెద్ద సంవుటాలు చేయవచ్చు. 
ఈయన వేరే పద్య కావ్యాలు (వాయలేదు. నాటకంలో పద్యం, 
పాట వాడడం అయిష్టం. కాని గీత పద్యం, సీనమూ వాడారు 


Cod 
58 553০৬, న్యాసొపళి - 2 


బాగా. ఇవి రెండూ వబన రబనకి దగరగా ఉంటాయి. నియ 
మాలూ, బంధాలూ వీటికి తక్కువ. ఒక శిల్పంతో, ఒక ఊపుతో, 
విలక్షణమైన ఒక నడకతో సాగే వచనంలోనుంది గీతంలోకీ, 

సీనంలోకీ నహజంగా జారినట్లు ఉంటుంది కాని, ఇంకొక అంతస్తు 
নগর ৯০৫৬ ৫০. అందువల్ల “గడసరి పానుగంటి వీటిని వాడాడు. 
ఇంక వీరి కవిత్వం భావావేశం, మన స్థితి, వర్ణన, వీటికి నంబంధించి 
కాదు. ఎక్కువ సంభాషణలాగ నాటక నంబంధమెనది- dramatic ; 
కొన్ని బోట్ల ৫০/811810/5. కాని రాధాకృష్ణ లోనూ, రామాయణ 
నాటకాల్లోనూ తెలుగు సాహిత్యంలో నిలబడి పోయే పద్యాలు 

ఉన్నాయి. దశరథుడు వనవానం పోయే రాముని గూర్చి ఏడ్చిన 
వద్యం, రాధ కృష్ణుడి మోద పాడేవిన్నీ ! భావావేశంలో వచ్చిన 

కొన్ని ১৩১০৪) lyrics కూడా ఉన్నాయి వీరివి. 

ఇవి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి రచనల్ని గూర్చి 
కొన్ని మాటలు. వారి నాటకాలలోనుంవి !పత్యేకంగా ఏరీ, సాక్షి 
సంపుటాల్లోనుంచి పత్యేకంగా ఏరీ విపులంగా ఎలాగ 
১০১০০ ? 

ఈ నాలుగు మాటలూ మిమ్మల్నీ (పేరేపించి వారి (గంథాల్ని 
బదివేటట్టు చేస్తే, ఒక ప్రతిభాశాలి అయిన వ్యక్తి వంటి కవితో 
మోకు పరిచయం అవుతుంది. 


వెంకట పార్వతీశ్వర ৪৯১৩ 


"ఉకాంతసెవి పీశిక _ 1922 ; ,కావ్యకునుమావళి” భూమిక - 1948 


రుగ నీ నాటి కాం[ధ సారన్వతమునకు వసంతోదయ మెనది £ 
59 నవజీవము కలిగినది; నూతన రామణీయకము చేకూరినది. 
35৩১৩ ও కొక క్రొత్త సౌకుమార్యము, వివురుల కొక కొత మెత్తం 
దనము, (పనవముల కొక కొత కమ్మందనము, మకరందమున కొక 
కొత మాధుర్యము, కలకంఠమున కొక (కొ త్ర కంఠన్వరము - ఈ 
వసంతము వనలక్ష్మి కొక కొత శోభ, ఒక వింత సౌందర్యము, 
ఒక యవూర్వ్య లావణ్యము!!! ఆంధ్ర సారన్వత చరిత్రములో 
నొక నూతన శకము (ప్రారంభ మైనది. కవులు బయలు ేరినారు, 
[పొోత కవుల వంటి వారు గారు; గాన మొనర్చుచున్నారు, 
వెనుకటి వారి వలె గాదు. విషయములో మార్చు, రీతిలో మార్చు, 
స్వరములో మార్పు. జను. కాలము మారినవుడు, కాలముతో ( 
బరిస్థితులన్ని యు మారినవుడు కవిత్యము మాత్రము మారకుండునా ? 


(৯৯০ పాశ్చాత్య నాగరకతా సమ్మేళనము వలన మనవారు 
కొతవా రనారు. 86৪ గొన్ని సూతనాశయము అలవడినవి. 
వీరిలో? గొన్ని విదిత లక్షణములు కనుపట్టు చున్నవి. కవులలో 


60 కృష్ణశాశ్త్రి వ్యాపావళి _ 1 


గూడ నంతే! ఆంధ్ర కవులలో? గూడ నంతే! వీరు పాక్చాత్య 
సారన్వత పఠనము చేయనక్కజణలేదు ; చేయకున్నను మారిపోవు 
చున్నారు ౩ మారిపోవుచున్నట్టు లెటుగకయే మారిపోవుచున్నారు ; 
మారిపోవుట తప్పక మారిపోవుచున్నారు : 2 వాతావరణముతో మారి 
పోవుచున్నారు, ఎట్టు ? ? 


నవ్య కవులకు 2৮১ ప్రాణము. వీరు ప్రాణమైన( గోల్చో 
వుదురు గాని శృంఖలముల ధరింపరు, వీరికి [బాణము కన్న 
గానము తీపు - నంకెలలో నంగితమా? ৬১১০৮০৫১৩৯৫ 
గవిత్వమా ? 


మటియొక చిత్రము. వీ రొకరి'కె కవనము చెప్పరు. వీరికి 
యశ మక్కర లేదు; ధనధాన్యముల మే పె గోర్కిలేదు ; ఇతరు లానం 
దింతురా యను నాతురత లేదు. వీరు గానము చేయదురు. ఏల 
యన - గానము చేయవలయు' గనుక చేయుదురు. పాడుట వీరి 
కూపిరి పీల్చుట, విడుచుట - ఏల పాడుదురో వీరే యెబు(గరు. 
భందమామ యేల చంధ్రికల 8৩১১? వూవు లేల 
తావుల విర(జిమ్మును? నీర మేల పారును? తెమ్మెర లేల వినరును ? 
కోయిల యేల గొంతెత్తి పాడును? పరుల(దనియించుటకా ? తన 
బాగునకా ? పొడకున్న [బతుకు గడవకా ? 


వీరు (ప్రకృతికి బిడ్డలు. ఆమె యొడిలో నిద్రింతురు ; ఆమెకడ 
మాటలాడ 3৮০৬১; ఆమెతో మాటలాడ నేర్తురు; ఆమె 
నృన్యము( (గోలుదురు ; ఆమెతో నాటలాడు కొందురు; ఆమెను గౌ(గి 
లింతురు. ఆమె 2৩১৯২ వీరికి వెన్నెల. ఆమె వలుకులే వీరికి 
గోయిల కూ(తలు. ఆమె వదనమే వీరికి? జం[ద్ర మండలము. ఆమె 
చూపులే వీరికి( జూక్కలు. ఆమెయే వీరి నర్వన్వము. ఆమె పాడును ; 
గర్డించును; ఆమె నవ్వును; బొమముడి వేయును. ఆమె కౌ(గి 


వేంకట పార్వతీశ్వర ৪৪৩১ 61 


లించును 3 దండించును. ఎటులెన నామెను వీరు విడువరు. 
వారిదములు, భూరుహములు, వులు(గులు, వువ్వులు, మధుపములు, 
మారుతములు, నక్ష(త్రములు, నదులు వీరికి గూరిమి నెచ్చెలులు ; 
(పాణ బంధువులు, 


మజీయు వీరు [పక్కతిని నులోచనములతో( జూడరు; కనులతో? 
గాంచుదురు ; వీరు (పకృతికి దూరముగ దొల(గిపోరు 5 ৪০৬৫ 
జేరుదురు. వీరి (పకృతి వునకములలోని [పకృతి కాదు 3 వీరు 
(పతి నిముషము జూవి (పేమించు (పకృతియే. 


కనుక వీరి కీ ৪১৮ ২৯১১৪ (చేమింప(దగనిది, 1১5৩5১০9১৫৫ దగనిది, 
వర్ణింప(దగనిది యెయ్యదియు లేదు. ఘనాఘన గర్భ్హనము, కప్ప 
కూ(త : 5 కలకంధ రుత కము, కాకి యజవు ; కంజాతము, గడ్డిపో(చ ; 
మృగరాజము, మూషికము - అన్నియు వీరికి నమానములే. 
అన్నిటిలో వీరు సౌందర్య మరయుదురదు ; ఆరసి యానందింతురు, 
ఆనందించి గానము చేయుదురు. “నుందర మగు వస్తువే నంత 
తానంద దాయక” మని (A thing of beauty is a joy 
for ever - KEATS) గంతు లిడుదురు, 8995 రన్నటుల 
వీరికి( బాదపములు భాషణములు ; సెలయేచ్ల వుస్త్రకములు $ శిలలు 
ధర్మోవన్యానములు. 22১১ ৬ రను కవి వా వాకుచ్చిన 6৪ నెట్టి వున్న 
పూవెనను వీరి హృదోయముల గంఫీర భావములను బుట్టించి 
క్ర న్నీరు గురియింప( జేయును - 


To me the meanest flower that blows can give 
Thoughts that do often lie too deep for tears 


మణియు వీరికి సార్వభౌముని గాభ వలెనే సామాన్యుని కథ 
కూడ వర్ణనీయము, నిరుపేద 8০5১১, కలుషాత్ముని కన్నీరు, 
2১০১২ పాపే చిఖునవ్వ్యు, కన్న తలి కంటిచూవు, కాపుకన్నె కలికి. 


62 ৪১৪৬ ৯৯৭৮০ ৮ 1 


వలపు - ఇయ్యవి కూడ వీరికి? |బబంధము 62০০১০৪৫ దగు 
విషయములే ; ఒక్కొక్క దాని పె ৪৪০১৬ కావ్యము విరచింతురు. 


ఇట్టి వీరి కవిత్వమునకు( ৪5৫ లక్షణము లెవ్వి ? భావనాళ క్రి 
(imagination) ఇ బుద్ధిసూక్ష ওর కాదు, దానికంటె ఘనతరము 
চি], ఇది కన(బడని వస్తువుల( గాంచ( గలదు. విన(బడని 
6২৪১৩ 5২৫৫০, పోవలేని | (పదేశములకు( బో(గలదు. దీని 
5৫১০ విహారమున కీ విశాల విశ్వము చాలదు, ఒకసారి తారకా 
కాంతలతో( దాండవ మాడించును ; ఒకసారి మున్నీటి తర(గలలో 
ముంచివేయను; ఇ(క నొక్కసారి పవనునితో(బదువె త్రించును ১ మతి 
యొక్కసారి 565৯১১৩০৪১৫ 1১০১৫০৪৭৯৩১ చేయించును ; ఇవుడు 
సుమములతో సొరభముల గురియించును ; ఇపుడు మధుపములతో 
మకరందము |దావించును ; సెలయేటితో గల గల మనిపించును; 
వులు(గులతో( గలకలపాడించును; బివ్చగానితో( దిరిపమె తి ంచును. 
రాజాధిరాజుతో సింహాననారూఢు( జేయును; పొపాత్ము నితో బాష 
ముల( ([బవహింపజేయును ; భక్తునితో [బహ్మసాయుజ్యము నొందిం 
చును, స్వరములో నేమున్నదో, : నంబారములో నేమున్నదో, శిరః 
కంపములో నేమున్నదో, చిజునవ్వులో నేమున్నదో, హసన్రబాల 
నములో నేమున్నదో, యపాంగవీ క్షణములో నేమున్నదో యిరహ్యది 
యే కవికి? దెలియ బజచును. మనన్సులో మనన్సును జూపించుగు. 
హృదయములో హృదయమును వ్యక పజిచును. మబ్బు, గాలి, 
పక్షి, తుమ్మెద మున్నగునవి దీని జాతిలోనివే. దీనికి గాలముతో( 
బనిలేదు ; సానముతో( బనిలేదు ; వయనుతో+ బనిలేదు : వన్తుతార 
తమ్యముతో బనిలేదు; “బురదలో బొరలు కీటకము కూడ 
నీశ్వర 7১৫ దలయెత్తు చున్నది" అని షెల్లీ బాటించినా'ు : 


The worm beneath the sod 
May lift in homage of the God 


2০8৬ సార్వతి శ్వర కవులు 63 


రవీం|ద్రనాథు(డు బౌటినట్లు కాటికి? గాలుబావిన కవి నర్వ 
నమ ৮০৪১৪ : 


All have need for ine; and 1 have no time to 
brood over ithe after-life. I am of an age with 
each, what matter if my bair turns gray. 


భావనాళ కియే కవిని నూతన పథముల వివ్మిత గతుల 
నడిపించును. అందు వలననే యొక మహాకవి వెటివానిని, (బియని, 
గవిని( గలిపి ముడి పెట్టినాడు : 


The lunatic, the lover, and the poet 
Are of imagination all compact. 


వీరు గాలిలో మేడల( గట్టుదురు; ఆకృతుల గల్పింతురు ; ఆ 
యాకృతులకు నామకరణ మొనర్తురు ; నివాన ৩১৯৩ ১০৬১১, 
బ్రేక్‌ ను వెటివా( డని లోకము నిరసింప లేదా! 


కాని యీ కవుల భావనౌాశకి వెజీవాని వికృత ৬৩১৩০ 
సామర్థ్యము కన్న మిన్న, మణియు నున్నత హర్మ్యముల 
వర్ణింమేచు, “నక్షత్రములు హసెధ గవాక్షముల లోనికి దూరి 
యచట పిల్లలకు నాట వస్తువు లన” వనుట వికృత కల్పన. 
* పద్యుమ్ను(డు ১৩১৬০ బియురాలికి నందేశముం బంపెో 
ననుట భావనాశ కి. మొదటి దానిలో గొప్పలేదు; రెండవది 
కవిత్య్వమున కుండవలసిన ముఖ్య అక్షణములలో నొకటి. 


ఈ భావనౌళ క్రి (పతి మానవునికిని గలదు. అట్టిచో నందబును 
గవు లౌదురా ? కారు. దీనితో నితర పరికరములు కావలయును. 
సౌరభము ভি జిమ్ముటకు నమోరము కావలయును. తళతళ 
ద్యుతుల ০১৪০০৬১৬১৬১ వ[జమునకు సొనణాయి కావలయును 


64 కృష్ణశాత్రి వ్యాసావ? - 1 


తన్మయీ భవన యోగ్యత, భావో(దేకము (610ti0n) 888০ 
దోడు గావలయును. కవి నొక విధమగు ৪52৬ మూగింవవలెను ; 
ఒక యావేశ మావహింప వలెను. “దుఃఖమో, మోదమో, కోపమో, 
వలపో, యీర్యయో, భక్తియో' యతనిని మార్చి వేయవలెను. 
అతనిచే నతనినే మటపింప( జేయవలెను. అట్టి నమయమున 
నత(డు వలవల నేడ్చును ; పకపక నవ్వును; పిచ్చి కేక లిడును ; 
హపెడును; నృత్యము చేయును, 


“బాజాలురా నాన్న బౌజాలు 
బాజాలురౌ నాన్న బాజాలు 
బాజాలతో వచ్చె ৪৩২ అదుగో 
పల్లకీలో ఉంది పార్వతీదేవి 
పార్వతీ దేవిక్తీ జేజేలు పెట్టు 
బాజాలురా నాన్న బౌజాలు 
బాజాలు వచ్చాయి బాజాలు” 


అని గంతులిడు 28:22 కొంత ১৩৬৩৫ గవి యగుచున్నాడు. 


“ఎందుకైతే వుంచీవావో బందిఖానాలో” 
అని మొటి పెట్టు రామదాను కొంత వటకు( గవి యగుచున్నాడు. 


“జుట్రులో పువ్వులూ పెట్టుకున్నావా ? 
ముత్యాల జూకాలు పెట్టుకున్నావా 1 ? 
12৩ మొలతాడు కటు కొన్నావా 4 ? 
వచ్చి ముద్దియ్యవే నరీహాల শু !” 


అని వాత్సబ్య పరవశయె పెడు తల్లి కొంత వణకు గవయి;తి 
యగుచున్నది. 


| 


వేంకట పొర్వతీశ్వర కవులు 65 


“కంటికీ కాటు కెట్టి, కడవ చంకమ బెట్టి 

కమ్నీరు కడవ నిండెను గదరా, చల్‌ మోహనరంగా 
వీకు నాకు జోడు అయితే, మల్లెపూల తెప్ప గట్టి 
తప్పమోద తేలిపోదాం గదరా చల్‌ మోహనరీంగా” 


అని గాన మొనర్చు (పణయ న్వరూపిణి యగు పల్లెపడుచు కొంత 
5৩০৬১০19০১৪, యగుచున్నది. 


“88০8 8৩2১ నిలపి మాట్లాడవే 
విలసి మాటాడవే, కలిసి ముద్దు లియ్యవే, 
వలక నైన పలకవేపంచదార చీలకవే” 


అని తన (పేమోదైేశము 23৩০০558924 శేబరకుమారుడు కొంత 
వబజకు( గవి యగుచున్నాడు. 


“శెండు కాళ్లూ లేవు వారాయణా 
రెండు కళ్లూ లేవు వారాయణొ 
కట్ట గుడ్డా లేదు నారాయణా 
కుడువ కూడూ లేదు వారాయణా 
నిలువ వీడా లేదు నారాయణా” 


అని చెన్యముగా విలపించు భిక్షుకు(డు కవివలె దుఃఖ తన్మ 
యత్వ్యము నొందుట లేదా? కవిత్యమునకు( గావలసినది భావనా 
సోరకత్వము (suggestiveness), హృదయాకర్షణము, రహో 
జ్ఞ్రంభణము. 


కాని యిట్టి పాటలకు సారన్వత చరిిత్రములో శాశ్వత స్థానము, 

45০5 స్థానము లేదు. ఏలయన - దీనిని బు $০৩১১৪€ జదివి 

నప్పు డోక విలక్షణ మగు గానము వెలువడదు ; పాడినప్పుడే యివి 

బాగుగ నుండును. వీనిలో నొక కొటు(త గలదు. బక్కని పదములు 
5 


66 కృషకశాత్రి వ్యాసావళి. 1 
চি 


లేవు; కూర్చు లేదు. కవిత్వమునకు భందో బగ్గమగు మనోహర 
శ হু సముదాయము ৬৩০৫৫ 17৯৩১০৩১১১১, 


కాని కేవలము గణ యతి [పాన నియమములు నిరర్థకములు ; 
అన్వభా వాలంకారము లనావళశ్యకములు. “కలము పట్టినీ వారెల్ల( 
గవులు కానేరరు. హృదయ భావముల ৪৩১৬১৪৪৬১১২, ৫১5৬ 
రన పోషణము గావింపకున్న నది కవిత గాదు. అష్టాదశ వర్ణ 
నములు, తల దిరుగ( జేయు కల్పనలు, బంధములు, పద్యములో? 
బద్యములు, ద్వ్యక్షర (త్యక్షర (ప్రానములు నిట్టి వివిత శబ్ద 
చమత్క్భతు లన్నియు వ్యర్థ వాక్యావళీ విడంబన మే! కాని మనోహర 
కవితా గానము కాదు.” సంగితమునం దేమి, వి|త్రలేఖనము 
నం దేమి, ద్వివిధములు కలవు. నయనములకో, (వతివుటములకో 
యానందము కలుగ జేయునవి కొన్ని-హృదయమును దన్మ యత్య 
ములో ১০১০৪০৬০১৯৪ కొన్ని. రవివర్మ పటములు మొదటి జాతి 
లోనివి, అవనీం[ద్రనాథ టాగూరు చి|తములు రెండవ జాతి లోనివి £ 
కంఠమాధుర్యములేని ৪০7৩৬৪০৩৭৪৩ రాగాలాపన మొదటి 
జాతి లోనిది, గవాయిపాట రెండవజాతి లోనిది ; వనుభరిత్ర మొదటి 
జాతి లోనిది, భాగవతము రెండవ జాతి లోనిది. ఆంగ్లేయ సారన్వత 
ములో “పోవు” కవిత్వము మొదటి జాతి లోనిది, ৯ (Shelley) 
కవిత్వము రెండవజాతి లోనిది. మొదటి రకము కంటె రెండవ 
రకము వేయిరెట్టు ఘనతర మని నా నమ్మకము. 


అదియు గాక భావనా శకి యున్నవుడు, తన్మయీ భవన 
యోగ్యత కలిగి నప్పుడు పదము లపయత్నముగ (50০00080515) 
దొరలు చుండును. కవి (2০৪১ నటుల - 


“భావనా బల మున్నది (పకృతి యున్న 
దిష్ట ముండిన( బదముల శేమి కొటి(త 27 


వేంకట పార్వతీశ్వర కవులు 67 


“నదీ నద పదములు, కాసొర పదములు, కేదార పదములు, 
సెకత పదములు, ఆ(్రమ పదములు, ఆరామ పదములు, వట్టణ 
పదములు” 2০5১০ బదములె; అందు వలననే యీ పరికరము 
లన్నియునమకూడినపుడే పద్యములు[వాయవలెనని కొందజందురు. 
యుద్దనిధి నభలకో, కాం(గైన్సు నభలకో, యే దొరగారి మీ(దనో, 
యే “సాహేబు 2০৫3৯, యే సెట్టి మీ(దనో యరగంటలో 
మొదటి యక్ష రముల( జదివినచో నామము వచ్చునట్టును, దుది 
'యక్షరముల( జదివినచో దీవన వచ్చునట్టును “తయారు” చేయ 
పద్యములు పద్యములు కావు, సాధన" তিৎ৩১1 యంతయును 
నమకూడి నప్పుడే ৮০০৮১ కావ్యములు మహోత్కృష్షములై 
యాచం[దార్భ్కముగ విరాజిల్దును. 


తన పాటకన్న( గవి గానమే హాయిగా నున్నదని కోయిల యను 
కొను చున్నట్లు టెనినన్‌ మహాకవి |వ్రాసినా(డు : 


‘“.. The nightingale thought 
I have sung many a song but never a one s0 gay 
For he sings of what the world will be 

when the years have died away” 


అట్టి కవన మోళశ్వర వర (৯০৫৪১! దాని సొరభము నాఘా 
ణించుటకు( గవిరాజ చక్రవర్తి యగు నాత(డే తన యూర్పు నలై 
యావు నని యొక కవి కుమారుడు గర్వముతో ( রস £ 


God holds his swift enchanted breath 
To catch the fragrance on the wind. 
—Harindranath Chattopadhyaya 


ఎకాంత సేవ యట్టి మహా(గంథములలో న(గస్తానము నలంక 
రించు వానిలో నొకటి. కవనమున కుండవలసిన లక్షణము లన్నియు 


68 కృష్ణశాశ్రి వ్యాపావళి _ ఓ 


నిద్దానికి సంవూర్ణముగ( గలవు. నూత 2০০1৮ సారన్వతములో' 
28 కావ్యము వేటొకటి లేదని నా నమ్మకము. 


పభాత సమయమున (వియురాలగు భకు(డు హృదయేళశ్య, 
రుని(గూర్చి కోయిలయై గొంతెతి పాడుట ; కళ్యాణ గీతిలో నవశయె 
281 కలకంరిని గరుణించిన కళ్యాణమూ రి కనుమొజింగుటచే' 
దుర్భర విరహానలములో ( బరితపించు నామె (పణయాధినాథుని ৪০. 
దర్శనమునకై ప్రార్థించుట: “ఆత్మేవతో నెక్య మందక యున్న 
నొక్కింత సే చ పెన “నోపని యామె (పణయ న్వరూవుని బట్టి తెచ్చు. 
టకు, బణయవనంబు లోపలి 9১5২১৮৫৬০১৩ (భమరమే బానటగా 
బయలుదేరుట ; “పదిలమగు పాణిద్య్వ్యయముతో, నిశ్చోలమగు. 
నేత్రయగముతో(, జెదరని చితముతో, స్వామి నర్చించు పూజా 
ద్రవ్య నమితితో” నామె యాయతయై యుండుట ; “శ్రీ పుప్పయోగ 
০৪১৪৮ చేకూరుటయు, యుగ 'యుగంబులనుండి మో(గు ననంత 
విశ్వగానము - నిత్య నూతన గానము - 899৩০ మటల: ৮০2৯৩, 
పాటగా నామె పాడుట....ఇయ్యది 


“మధురముగ, మార్తవంబుగా, మంజులముగ 
మాన సానందకరముగాౌ, మంగళముగ” 


మధుర పదజాలముతో మనోహరముగ వర్గింప( బడినది. “నెమ్మి 
నెజజాణ లాటక ৪৩১, కోయిలలు తోడిగాయకులుగా(, దే(టిరొద 
[8০০ నందనవనమునను, మందాకినీ తీరమునను, (పభాతనమ 
యమునను, 2০৪ వులకిత యామినులను, నింగిపె నీలాల పేరు 
(వేలునట్లు, విశ్యమంతయు వెన్నెలతీ(గ పాశునట్టు, దిక్కులన్నియు 
దివ్య గానములతో నిండునట్లు, (పకృతి యంతయు బరవళ 
యగునట్లు" (పవిమల భ క్తి యుక్తు(డెన భక్తుడు పరమేశ్వరుని 
గూర్చి పాడు (ప్రణయగీతము, ఇది భాగవతము వలెనే ৪০৪৫ 
దగినది ; (పేమింవ( దగినది ১ కిరసావహింప( దగినది, 


వేంకట పార్వతీశ్వర కవులు 69 


వేయేల? ఇది విమర్శనాతీతము. వంగభావకు రవీంద్రుని 
గీతాంజలి యెట్టిదో, మన యాంధ్రమున కీ మహాకవుల - భక్తుల 
యేకాంత సేవ యట్టి దని నా యభిప్రాయము, 


వేంకట పార్వతీళ్వేర యుగం 


“గాన మాతనిది చొక్కం బెన (శతి వాది 
నరస మోహన కలస్వేవము మాది .... 


చోద్యముగ బాడు నాతండు చూపులోనే 
పట్టి యాడెద నే 18১8৯355৯8৮ --- 
_కవిద్వయము, “కావ్యకునుమావళ” 


శ్రీ బాలాంత్రవు వేంకటరావు గారు, శ్రీ వోలేటి పార్యతీశము 
శారు = 8৬৪ E వేంకట పార్వతీశ్వర కవులు. 


అన్నదమ్ములు కారు; అంతకన్న దగ్గరవారు. 


ఆవేశము వచ్చినప్పుడు ఒకరి ৬% అగ్నికణాల్లాగ తళతళ 
మంటాయి ; రెండవ వారి కచ్చ శ్రావణ 'మేఘాల్తాగ తడి తడిగా ఉం 
తాయి. ఒకరిది అధికారవు ధోరణి, రెండవ వారిది అనురాగవు నరణి, 


ఈ చర్మచక్షువుల కందరాని హపొలిమేరలను దాటిపోయిన 
జీవితేశ్యరి తన అంతరంగములోనే be అక్కడ నిండి 
పోయిన దనిన్నీ, అందువల్ల అనగా స్త్రీ వురువష న్వభావాల 
సమ్మేళనము వల్ల (৪৬১৪ నమ(గనుందర మైన దనిన్నీ, ఒక 
మహాకవి [వాసే 


ఆ విధముగా కాకపోయినా, అనవరత సాహచర్యమువల్ల 
ఈ కవులలో |క్రమ క్రమంగా ఒకరి 5৪১৪ ఒకరిని అవహాంచి, 
ఒకరిలోనికి ఒకరు 15৯৪০, ఎవ రెటువంటి వారో పరమాపుల 


70 ৪১3৬, వ్యాసావ? _ క 


పరిశీలనం గూడా పసికట్ల లేనట్టుగా ఇద్దరూ నమ(గంగా వికసించి, 
నరిగ్గా ఒక్కరే, ఒక్క వేహా కేజ్‌ అయి"'ఊరుకొన్నారు. 


ఊరుకొన్నారా! ఆంధ్రసాహిత్యాకాశాన్ని రమారమి ఒక తరం 
అవ్యక మధురగానంతో నింపివేసేరు 


అనలు మనకు వేంకట పార్వతీశ్వర యుగ మని ఒకటి ఉన్నది. 


దాదావు పాతికేళకు వూర్వం ఆం[ధ్రలోకంలో వేంకట పార్వ 
తీశ్యరుల (పభావం ఏంత అధికంగా ఉండేదో ఇప్పుడు (గ్రహించడం 
కష్టం. ప్రభాత ప్రాంగణం వెవు దృష్టులు సారిస్తూ నూతన 
యేగానికి స్వాగతం ఇచ్చే" (పతికవికీ వీరి ৪০374৬১5১০৪ 
పసిడి వూతలూ, 8৬৪৩) కూతలూ ముందుగా ఎదు రయ్యేవి. 


అప్పుడు ఎందరో నవ కవుల మోద వీరి పలుకుబడి |పనరిం 
చింది. నా కవితాలయంలోనూ ఒక గవాక్షం వీరు తెరిచారు, 


దానిలోనుంచి పబ్బని తోటలూ, పెరుచేలూ, దూర గగన 
ఖండాలూ అప్పుడు ఆశ్చర్య చోకితుణ్ణయి జ చూసేను, 


ఆం|(ధప|త్రిక నంవత్సరొది నంచిక, గంథాలయ నర్వ్యన్వము, 
৩১০1৫ భారతి, అననూయ, కల్పలత - వీరి ఖండకావ్యం లేని 
১08৬ ఉండేది కాదు. ఇక ఆం[ధ(పబారిణీ గంథమాలనుంచి వచ్చే 
వీరి నవలలు కవిత్వంలాగే ఉండేవి, 


అనలు వాటిలో కూడా ఏ భిక్షుకుడో, ఏ విరహాణో పాడే గీత 
మాలికలూ, చిన్న చిన్న గేయాలూ ఉండేవి. వీ టన్నిటి కోనమూ 
ఎంతో ఆ[తతతో, ఆకలితో ఎదురు చూ సేవారం. 

వీరు ఉషఃకాలవు కవులు, తొలి వెతాళికులు, 


వీరి కావ్యం చదివినప్పుడు తెల్లతెల్లవారగట్ట ৯১৪০৯০৪, 
(ప్రబోధించే గొవ్ప నన్నాయి పాట ఎందుచేతో “నాకు జ్ఞాపకం 


వేంకట పార్వతీశ్వర కవులు 7 


వస్తుంది. ఆ శ్రావ్య ధ్వని వల్ల మేల్కొని, తూలిపడి, కచ్చ నులుము 
కుంటూ |ప్రాంగణంలోనికి రాగానే పచ్చని వంగిళ్లూ, ఆకుపచ్చని 
తోరణాలూ, కల్యాణ కలకలమూ, అన్ని ంటీలోనూ (పభా 
తోత్సవమూ మనకు సాక్షాత్కరిస్తాయి. 


వీరు మధూత్సవ |ప్రారంభకులు ; దక్షిణ ద్వారం తెరవగానే 
మంగళ తూర్యాలు (మోగిస్తూ ముందు వీ రివతల కడుగు 
పెట్టారు; వెంట వెంటనే ০৬১১ ఊరేగుతూ (ప్రవేశించాడు. 


అప్పటి ఆవేశానికి నంయమం ఉండదు ; పారవళ్యానికి పరిమితి 
ఉండదు. ఆలాపనకు అవధి ఉండదు. శిరన్సు ఊవుకొంటూ 
ఊరికే పాడుకు పోవడమే. గూడుమాట మరచిపోయి భావన ఎంత 
ఎగిరినా అలసిపోని రోజు లవి. 


వీరు ఎంత పాట పాడారు! ఎటువంటి ৪১০৬১ పాడారు! 
అవి గొప్ప రోజులు - ఇవి మరీ గొప్ప దినాలు, 


నా కెప్పటి కప్పుడు ముం దున్నదే కృతయుగం. భగవంతుని 
అనుగ్రహ విధానంలో అభ్యుదయ నూర్గాన్ని నడవడమే గాని 
మన మెంత గిలగిల లాడి పతిఘటించినా వెనక్కి మాత్రం 
వెళ్లలేము. 

ఒక వ్యక్తి జీవితంలో లాగే ఒక జాతి జీవితంలో గూడా మధ్య 
మధ్య మగత వంటిది, నిద్ర వంటిది ఏదో కమ్ముతుంటుంది. (హన్వ 
దృక్కుల కది మృతసితా అనిపినుంది. 

ధ్‌ ai রে 

నిజానికి కాదు. పాథేయం సేకరించుకొనడానికీ, కాస్త విశ్రాంతికీ 

ఆ రాత్రికి ఆ నత్రంలో మజిలీ వంటి దది. ఉదయాన్నే ఉజ్లీవనం. 


৬০৫9৯০১৮৬৬১ ৮61৬৩ ఒక నిద్రావస్థ పోగానే, ఒక జర్‌ 
కాగానే (క్రీగురజాడ అప్పారావు గారూ, 1 ৭০৬৬ పార్వ్యతీశ్యర 


72 ৬১৫০৬ వ్యాపావ?-_ 1 


కవులూ |వవేశిసారు. ఇక జాతికి ఆ ৬2১১০ కలిగినప్పుడు, అది 
కొత్తగా మేలుకొన్నప్పుడు దానికి బాల్యదశవంటిదో, ప్రాయ 
(వవేశ దళ వంటిదో వచ్చిందన్నమాట. అప్పుడు భావన రేగుతూ 
ఉంటుంది. కల్చనావేశం జోరుగా ఉంటుంది. లోవల ఒక అద్భుత 
రనం నిండి ఉంటుంది. ఏ వస్తువు కనబడినా, ఎ అనుభవం ఎదు 
రైనా - అది అద్భుతంగా "ఉంటుంది. ఈ కాల్చ్పనికోద్యమం 
(Romantic Movement) అద్భుత రసంతో నిండిన ఉజ్లీవనమే 
(Renaissance of Wonder) ৪৯ ఒక సాహిత్య త త త్వవేత్త 
అంటాడు. అప్పుడు నాలుగు వెవులా మనల్ని పొదిగి ఉన్న 
జీవజగత్తులో పలుకరించని పదార్థం ఉండదు, పలికించని అనుభూతి 
ఉండదు; కవిని మరీని ; మహోకవిని మరీ గొప్పగాను. 


అందువల్లనే వీరి కావ్య విషయాల్లో బాలా వై విధ్యం ఉంది. 
(పకృతి ప్రబంధక ర మొదలుకుని ప౦జరకీరము వరకూ, అక్షర 
గీతము మొదలుకుని మక్షికము వరకూ, నక్ష[తము మొదలుకుని 
నక్కదోన వరకూ వీరికి కావ్య వస్తువులే. వీరి కల్పనా జగత్తు 
నువిశౌాల మెంది. 


దేనిని వర్ణించినా వీరు నినర్గ మైన “వర మనోహర పంచమ 
స్వరము” లోనే. వీరికి హాయ కలిగించే బాణీ ఒక టుంది. వేణు 
నాదం వంటిది. అది వీరి ఒక్కరిదే. ప్రతికవికీ తన [556২৪ 
ఉండాలి ; లేకపోతే (593৯ అవుతాడు. “కంఠన్వరాలు కొద్దిగానే 
ఉంటాయి ; (ప్రతిధ్వనులు అనేకం” (There are few voices but 
many echoes) అని కవులని గూర్చి జర్మన్‌ కవి చొక్రవరి 
అంటాడు. 


ఈ నంవుటాల్లో వీరి 25555০০০৫৩৩ అన్నీ ఉన్నాయి - “బృందా 
వనము”, “ఏకాంత సేవి తప్ప. “ఏకాంతసేవ దగ్గరకు వచ్చేనరికి 
వీ రొక అధిత్యక నధిరోహించి ఉంటారు. 


వేంకట పార్వతీశ్వర కవులు 73 


వేంకట పార్వతీశ్వర కవు లిప్పుడు శ్రీమ/చామాయణమును 
ఆంధధ్రీకరిస్తున్నారు. మన కందరకూ ৫5588 ఉన్న ఆదికవిని 
భావనా బలంవల్ల (పత్యక్షం చేనుకుని, అతని అనుమతిని పొంది, 
కుశలవుల్తాగే গু దివ్యగాథను ఆలాపిసా రనుకుంటాను. 8৪ 
నిర్భర వయః పరి పాకంలో” వీరు పారంభించిన మహాకావ్య నిర్మా 
కణానికి అత్యవసరమైన తవస్సు భక్తులైన ఈ మహాకవులు చేస్తూనే 
ఉంటారు. పిఠావురం దక్షిణకాశి. అరుణోదయం కాకమునుసే 
৪৮৫16০৩০৩5৩ ৪94১৯০১৪৪ స్నానం చేసి, 18৬৩৬৩১৮৮২৬ మహో 
ప్రభువు పాదసేవ బేనుకుని, ఆలయ మండపంలో ఆసీనులె 
ఉండిన్నీ, సాయంనమయాన వుష్కంరిణీజలంలో ভর ৬৩১৮৩ , 
[8 కుంతీమాధవ స్వామివారి చరణధూళి కిరసన్సులపె ఉంచుకుని, 
కోవెలతోటలో కూర్చుండిన్నీ, భాగ్యశాలురూ, 1పతిభావంతులూ 
అయిన వేంకట పార్వతీశ్వర కవులు శీమద్యామాయణమును 
ఆంధ్ర లోకానికి అందిసా రనుకుంటాను. 


(“కావ్యకునుమావళి” 8৩৪০৪৮০০1৫৪ నుండి- 
శాక్రిగారి సవరింవులతో) 


బసవరాజు అపారావు 
১১৮৩৬ 359 
[బనవరాజు అప్పారావు గీతాలు? పునర్ముద్రణ (1955) నుండి] 


“ఈ 15৪০৯ యా।తారతి ఇటులె నేను 
గదలిపోవుదు వాశావకాశములను, 

ఓక్క విట్టూర్చు వోలిక, ఒక్క మౌన 
బాష్పకణ మటు, ఒక గాఢ వాంఛ పగిది." 


న్ని స్మృతులు ১১০৪০৩ కొండలలాగ కలిసిపోయి ৬০৩১৪ 
త్‌. కొన్ని న్ఫుటంగా 2৪৩ కనబడుతూనే ఉంటాయి - 
వెనుక నున్న ఆకాశం మోద చిత్రింపబడ్డ తోవుల్తాగ. మరికొన్ని 
గాఢంగా న్ఫురిన్తూనూ ఉంటాయి. సూలంగా దొరకనూ దొరకవు, 
వేనవి వేకువలో గాలి తరగలాగ, ఆగాలి తరగ మెన కలిగొట్టు 
వూల వానన లాగ. 


అప్పారావుకు నంబంధించిన స్మృతులు మూడవ రకానివి. 


ఎంతకూ 5৩7১৪ కోరిక లాగ కనబడతాడు నా కెప్పుడూ 
అప్పారావు - ఊరికే నిట్టూరుస్తూ ఉండే గుండెలాగ. 


బసవరాజు అప్పారావు 75 


అతన్ని తలుచుకుంటే ఒకటి రెండు స్పష్ట నంఘటనలు নি 
రించినా, ఎక్కువగా న్ఫురించేవి ఏవో ఆవేశాలూ, అలజడులూను. 
నలుగురమూ కలిసి కూర్చుని మాట్రాడుకునేటప్పుడు కూడా, ఒక్క 
నిముషము ఒక్క చోటనే కూర్చోలేక పోయేవాడు. అక్కడి నుండి 
ఇక్కడికీ, ఇక్కడి నుండి అక్కడికీ పచారు చేనూనూ, అంత సే 
మాటాడుతూనూ, అప్పుడప్పుడు పాడుతూనూ, అడపా চিল 
[৬১০৪ (తుంది నవ్వ్యుతూను, 


దాదావు నల భె ఎళ్ళ కకం నాకూ బసవరాజుకూ నెయ్య 
మేర్చ్పడింది, యెంకి పాటల కవిద్యారా. సనుబ్బారావూ నేనూ 
కాలేజీలో చదువుకునే వాళ్ళం. అప్పుడు అద్భుతరనంతో నిండిన 
మా మనస్సులకు అపరిచితమెన అమరలోకంలో నుండి అవత 
రించిన వాడు లాగ కనపడేవాడు అప్పారావు. 


ఏమి రోజు లవి ! అప్పటి మామనస్సులు ఎప్పుడూ రెక్క ముడుచు 
కోవడం లేదు. అప్పుడు మాకు గూడు లేర్పడలేదు. ఒకరి రెక్క అంచు 
మరొకరి రెక్క అంచుకు తగులుతూ ఉంటే, ఎగురుకుంటూ 
పోవడమే! నేలా, ధూళీ పిలుస్తుంటే మాకు వినబడేది కాదు. 
అంతేనా! ఒకరి గుండె మరొకరి గుండెలోనికి ఒలక బోనుకునే 
వారము, ఆలపాల కడవల్హాగ. 


అప్పటికి గడనరితనం వచ్చి కాలుష్యమూ, కీర్తి కామమూ 
మమ్మల్ని మనుష్యుల్ని చేయలేదు. 


అప్పటికే బనవరాజు కవితాంగణంలోనికి అడుగు పెట్టేసే 
మే మిద్దరమూ - అంటే నండూరీ నేనూ, అప్పుడప్పుడు টি 
తలలు పోనిచ్చి తొంగి చూస్తుండి వారము. 


మరి నాలుగేళ్ళయాక మరీ గొప్పరోజులు వబ్బాయి, తిరునాళ్ళ 
వంటివి. కాకినాడలో ఒక పదిమంది సాహితీపరులం చేరాము ; 


76 కృషశాశ్రి వ్యాసావళి - 1 
(x) 


ఒకతే కావ్యగోషి. పగలల్లా ఇంట్లోనూ ; సాయంకాలమూ ముని 
మావూ ০৬০০৪ ఊరివీలుపల ఇనుకబయలు 2৩০০৯, 


, ఒకరికి «(4০৪ గొంతుకలోన కొ 'బ్రాడింది. ఒక “రాకులో 
ও9+ కయారు, ఒకరు చందమామను “వట్టి ముి ' ద్దాడారు. ఒకరు 
788৩ వీణను నామె [১০৪৬ నీవే పాడుకొ” మ్మన్నారు. 


బసవరాజు ఆ 72১৩ (పాణం. ఊరికే మాట్లాడేవాడు, 
Wordsworth న, Watts - Dunton అనీ, పండితరాయ లనీ, 
భవభూతి అనీ, తిక్కన్న అనీ, పోతన్న అనీ! ఊరికే పాడేవాడు- 
గురజాడవారి ముత్యాల నరాలూ, తన సెలయేటి గానములోని 
పద్యాలూనూ. 


వాటిలో ఈ పంక్తులు నాకు బాగా జ్ఞాపకం ; అప్పుడు గుండెకు 
రగులుకొని కుతకుత మరిగేవి : 


“(పీమకుం గలు కారణం బే మనగల? 
మింతీరో నిన్ను జూడ |ఏమించుటె సుమి ! 
ఇంతియేగాని వేర్వేర నెంచి చూచి 
అందపుం దణళ్కులనె (పమ నందగలమె ? 
తెలియ మాత్మను ఆత్మను కలిపి కుట్టు 
దారమే వాదు |పేమకు కారణ మనో” 


అప్పారావు అలా పొడుతుండగానే అందుకునేవాడు నుబ్బా 
రావు; రివ్వ్యమని తారాజువ్వలాగ గొంతు విసిరేవాడు. 


ఆ రోజుల్లో నండూరి గొంతు కొండవాగు. గలగలలూ గంతులూ, 
నుడులూ వడులూ - ఒక వోట వుట్టి, ఒక దారిని సాగి ప్రవహాంచి, 
ఒక చోట కలిసిపోయేది 


బసవరాజు అపారావు 77. 


సుబ్బారావు పాట 8১৩৬ ১০৫৬০ ; అప్పారావు పాట నినర 
మనోహరం. 


బసవరాజు పాటలో శ ও వేరు. చెప్పాను కదా - అతను 
నిట్టూర్పు ; అతని కావ్యం నిట్టూర్పు ; అతని 2০৫১ కూడా వేడి వేడి 
నిట్టూర్పు. 


కంఠం |త్రుంపి |త్రుంపి నాలుగుసార్లు (మోగించేవాడు తునకలు 
తునకలుగా, అది మమ్మల్ని పిలిచి పిలిచి, దగ్గరగా వచ్చి వచ్చి, 
మా గుండెలోనికి ఒదిగి ఒదిగి, తల నక్కడ ఆనించి ఒక్కొక్కప్పుడు 
కుమిలి కుమిలి, ఒక్కొక్కప్పుడు వెక్కి వెక్కి ఎడున్తూ, కష్టనుఖాలు 
చెప్పుకునేది. అతని పాటకు నెత్తురుజీర అంటుకున్న 8১০৪৪, 
[బతుకులో నుంది (బద్దలు చేసుకుని ఒరునుకుని వచ్చినప్పుడు 
అంటుకున్న ట్లు. 


ఆ వేగమే, వేదనే అతని కవిత్వానికి పాణం. 


కాస్త గాలి కదిలితే, తగిలితే, ఒక్కొక్క ఆకే కదిలి, అన్ని 
ఆకులూ కలిసి, అంతా నిలువునా ৬ ১১০৫১ 53১৪ రావి బెట్టులాగ 
ఉండేవాడు బసవరాజు, 


అందుకనే ముప్ఫయితొమ్మి దేళ్ళలో నూరేళ్ళ (৬০৬০ 
అతనికి |క్రిక్కిరిసి పోయింది. సుఖాలూ, దుఃఖాలూ, రాగద్వేషోలూ,. 
అఆలింగనాలూ, అసూయలూ, శిఖరాలూ, అగాధాలూనూ. ఇంత 
అనుభూతి వస్తే, ఇంత 2৬১7৩ ! - 


“రంత 26759 మెద వేగిరించు నేని 
పాడుకొనును, తాండవ నృత్య మాడుకొనును” 


అతను కవిత్యాన్నే 12৪5০ డంటారు కవిమిత్రులు కొందరు, 
అతని కావ్యాలలో కన్న అతని జీవితం లోనే కవిత్యం ఎక్కువ 


78 కృష్ణకాశ్ర్రి వ్యాసావళి = 1 


దొరుకుతుం దని మరికొంద రంటారు. 


అలాగనడం కన్న అతని కావ్యాలూ, అతని జీవితం ఒకటే 
నంటాను నేను, 


“సెలయేటి గానంి, “గీతాలు - అతని రచన లన్నీ కలిసి 
అతని జీవితగాథ అయింది. 


ఇంక అతనికి అనుభూతి రావడ మేమిటి, పాటలోనో పద్యం 
లోనో అనెయ్యడ మేమిటి! అందుకే అతని గీతాలలో అంత వేడి, 
పాటలో పల్లవి వచ్చేనరికే గుండె పట్టుకుంటుంది. వినేవాడి 
చేయి గట్టిగా పట్టుకుని ఎదురుగా కూర్చుండ బెట్టుకుని “১৪, నీవే 
నౌ స్నేహీతుడవు గనుక, మన మిద్దరమే ఉన్నాము గనుక, 
చెపుతున్నాను ১৫১০1” అన్నట్లు ఉంటుంది. 


న న్నెవ్వ ০৬৪ రీ వేళ 
నా ధాటి 5৯৮5 రీ వేళ” 


అనీ మొదలు పట్టి, 


“గుండు రారా మంటు కొట్టి 85১৫ నేటి 
పండితులు ఠా రెత్తి 25912০১৬৯০৪ 


అని అనడానికి నందేహించడు. తన మననులోని దంతా 
ఆప్ముడితో చెవుతున్నాడు గదా! అతనికి లోకమంతా ఆపమతమే 
కదా! 


అలాగే ఏ గీతం తీనుకున్నానూ - వేడిగా అనెయ్యడమూ, 


.నూటిగా అనెయ్యడమూ, ০১৪৩০ దాచకుండా అనెయ్యడమూను ! 
(పేమ గీతాలు, భ ৩১৬ ৪৩১, కన్న బిడ్డలపై పాటలు- అన్నీ అంతే: 


బసవరాజు అప్పారావు 79 


“మంచిరోజు కాదోయి చందమామా! 
మంచిదారి కాదోయి చందమామా!” 


“పాడదలచిన పాటలన్నీ నా నోట 
పాడించ మనపాయె వయ్యా!” 


“మండి పోతున్న వండోయ్‌, లోకాలు 
మంట లార్పెయ్యంగ రండోయ్‌” 


“ఎంతటి చపలుండ నైతి, 
ఎంతటి మందమతి నైతి” 


“కోయిలా కోయిలా కూయబోకే ! 
గుండెలా [৫৩০০ చేయబోకే !” 


“లోకాని కుతుత దీపావళీ ! 

నాకు మా|తము దివ్య దీపావళీ 1” 
“లేవనైెనా లేపలేదే, మోము 

చూప పనైనా చూపలేదే 1” 


ఈ గుణం వల్లనే, ఈ అప్యాయత వల్లనే, ఇతని గీతాలు 
సామాన్య 152৬০ కూడ అంత చనవై పోయాయి ; దిన దిన 
జీవితానకు, 2৩৪) లోకానకు అంత 4 అవనరమై పోయాయి. 


బనవరాజు మొట్టమొదటి భావకవి; అంటే భావకవిత్వానికి 
(తోవ చూపిన వాడనే కాదు; తరువాత వచ్చిన భావకావ్య 
జగత్తుకు (ప్రవేశిక వంటివాడు - “ముందు ఇతని గీతా 81৯ 
ఎక్కు. తరువాత భావకావ్య లోకంలో పరిచితంగా విహరించవచ్చు” 
నన్నట్టు. 

అయితే, అంత తొందరలో, అంత వేడిమిలో వీల్చుకు 
వచ్చిన పాటను, అంత నగ్నంగానూ, అలాగే, నరిగ్గా అలాగే, 


80 5১৪৬ వ్యాసావళి _ 1 


ఇవతలికి వినరివేసీ నప్పుడు కల్పనకు అవకాశ ముండదు 2 
శిల్పానికి ৪ మిత ముండదు. 


అనుభూతిని నిదానంగా నెమరు వేసుకుని - 19001106101) 
in tranquillity లో లాగ - అతను కావ్యం కట్టడు. అనుభూతి 
రావడమూ, అనెయ్యడమూ ఒక్కమాటే జరుగుతాయి. 


మరొక విశేషం. పాడుతూ వాసే వాడేమో బనవరాజు. 
అయితే కొంతవరకు అందరూ అలాగే |వ్రాస్తారేమో; కాని అతని 
పాట అంతర్వాహిని కాదు; కేవలమూ అడుగున [వతి కాదు. 
৪০৫১৩ పెచెయ్యి. దాని బలం ఎక్కువైపోయే దేమో కూడా. 
మరి అతనికి కావలసింది, “Relief which a timely utterance 
£ছ৩৪” అందువల్ల భావనా శిల్పాలు లేని వెలితిని పాట భర్తీ 
చేసేది. అందుకనే అతని రచనలు కొన్ని కావ్యాల లాగ కూర్చుని 
2৯৯৪ కావు; గొంతెత్తి పాడేవి. అందుకనే గూడా పాడేటప్పుడు 
అతని గీతాలకు ఉన్న శక్తి మరి ఏ కవి గీతాలకూ లే దనిపిన్తుంది. 


అందుకనే గూడా అత నెప్పుడో గాని మామూలు శబ్దాలను 
దాటి వెళ్ళలేదు. ఎవరితోనైనా కష్టసుఖాలు వేగముతో వేదనతో 
చెప్పుకునే టప్పుడు అపూర్వ శద్రాలకూ, అల్లిక జిగిబిగికీ పరుగెత్తు 
తామా ? 


అతను రోజు రోజూ నిముష నిముషమూ అలాగే చెప్పుకునే 
వా డాయెను. అతనికి కవిత్వమూ, చెప్పుకోవడమూ ఒక్కటే 
ఆయెను. 


ఈ గుణం వల్లనే అతను గురజాడ వారికి అనుచరుడు అయాడు = 
కొన్ని కొన్ని చోట్ల అంతకన్న అధికు డయాడు. గురజాడవారిలో 


బసవరాజు అప్పారావు 61 


ఈ ఆప్తత, ఈ শর্ত ఇంతగా లేవు. Wordsworth 
“సామాన్య భాషలో కవిత్వం చెప్పా లని ఒక మతంగా అవలం 
బించి చేయాలని చేసిన పని ఇత నింకొకలాగ చేయలేక হও 
ఊరుకున్నాడు. ఊరుకున్నాడా ? పది మందీ పరవపలె వినేటట్టు 
ఆలవింబాడు. 


దీని వల్ల ఒక్కొక్కప్పుడు Wordsworthలో లాగే పేలవ 
మెన మాటలూ, కాళ్ళు చాషేసి చతికిలబడే పంక్తులూ రావచ్చు. 
అయినా జీవద్భాషకు, వ్యావహారిక భాషకు ఇంత దగ్గరగా కావ్య 
భాషను తీసుకువచ్చే ప్రయత్నం గొవ్నవని కాదూ? 


కవి విధుర జీవితంలో - ఆ మబ్బు ఈ మబ్బు ఆకాశ మధ్యాన 
అద్దుకొన్నప్పుడు బిట్టి తల్లి - బంగారవు బొమ్మ - మంగళ [పదమ్మ 
అవతరింబింది. 


అంతలో ఇతన్ని దేవుడు 'కత్తి పెట్టి హపొడివాడు. గాయం. 
ఇంకా మానలేదు.” 


మంగళ|వద (కవి చిన్నపాప) మాయ మయింది. “మరవ లేడే 
నిన్ను మా ,కన్న ও ৪)! అని ఏడ్చాడు. “కోయి లొక సా రొచ్చి కూసి 
పోయింది” అని పలవించాడు. 


ఇంతలో దీపావళి వచ్చింది. 


మన కందరికీ లాగ ఉత్తుత్త దీపావళి కాదు. దివ్య దీపావళి! 
వేదాద్రి నరసింహ దేవు డతని ఇంట దీవ మైనాడు. పరమాత్ముడు. 
వేంచేసి పటమట లంకలో ఉయ్యాల తొట్టిలో ఊగుతున్నాడు, 


కవి అమాయకుడూ, ఆకశౌజీవీని. పాపాయి రాకతో మళ్ళీ 
(১৬০৬৩ నందన మైపోయింది. 
6 


৪2 ৪১2৬ వ్యాసావళి = 1 
ఇంతలో = 


“వేదాద్రి శిఖరాన 8084. జ్యోతి 
మినుకు మని కౌసేపు కునికి పోయింది ; 
దేవలోకము నంచి దిగినలై గంగ 
వచ్చిన్న దారినే పట్టి మళ్లింది ; 
పంజరం దూరిన బంగారు పిట్ట 
తలుపు తీ 2১2 తర్ణిపోయింది ; 
కావుర మ్మచ్చిన కలి] పాపాయి 
ఇలు ఖాళీ చేసి వెళ్లి పోయాడు!” 


ఈ గీతం మా బనవరాజు పాట లన్నింటికీ కీరీటం. తుది ২9০ ৪ 
ఈ ৪১০৫৬১৬৩ తురాయి, 


“ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు." 


ఎటువంటి మామూలు మాటలు ! నిజానికి ఎంత పేలవమైన 
మాటలు ! 


ఇక్కడ మాతం మాట మనిషె ఎలాగ గుండెల్లో 2০০১০ ! 
రోజూ ఎన్ని ৬৪ ఎందరో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ; మరి 
కొందరు ఆ ఇళ్ళల్లోకి వస్తున్నారు. ఖాళీ చేసినా ఖాళీగాని ఇళ్ళు అవి, 


ఈ ఇల్లు వేరు. ఈ ఇల్లు కిటికీ, తలువులూ లేని అమాయకవు 
ఇల్లు. ఈ ఇల్లు ఒక్కొక్కరే ఖాళీచేసి వెళ్ళిపోయేదే గాని తిరిగి 
రాని ఇల్లు. కొన్నీ ఇళ్ళు బావురుమని ఎడుస్తాయి ; ఫరవాలేదు. అబ్బ! 
ఈ ৪৭3০ - దీన్ని పాపాయి ఖాళీ చేశాడు గనక, 


పపంచ కావ్య భాండారంలో గొవ్పవంక్తుల్లో ఇదొకటి - “ఇల్లు 
ఖాళీ చేసి వెళ్ళిపోయాడు !' 


బసవరాజు అప్పారావు 83 


అప్పారావు కవిత్వం వల్ల ఏమి (పయోజనం అంటే ఏమి 
చెప్పను? అతని కావ్యా లన్నీ చదివాక నిటూర్చు విడువకుండా, 
కన్నీటితో చెక్కులు తడియకుండా ఉండ లేము, 


ఆ కన్నీటి కెంతటి శకి ఉంది? ధూళీ దూగరా లేకుండా, 
భ[భంగా, కాంతంగౌ, నుందరంగా, వాన వెలిసిన తరువాత 
చెట్టులాగ, చల్లని ఆవేశంతో రవంత ఊగుతూ నిలబడతాము, 


అప్పారావుకు ৪০১৬ సాహిత్య మన్నా, వురాణ భారత 
సంస్కార మన్నా వల్లమాలిన గౌరవమూ, అనురాగమూనూ. 
9০01৮ దేశ మన్నా అంతే! వాయు వక్షాల మోద తెలుగునా డంతా 
తిరిగి సందేశ మివ్చినవాడు, భారత స్వాతంత్ర్యం కోనం పాటు 
పడిన వాడు. కొల్లాయి కట్టుకున్న బోసినోటి వానికి దానుడైన 
వాడు. 


అయితే అతని దేశభ కి ০৬১৪৬ మైనది కాదు. అతను యుగ 
అక్షణాలకూ, యుగ ధర్మాలకూ దూరుడు కాలేదు. రాగల యుగం 
(పజాబాహుళ్యాని దని తెలుసుకున్నాడు. ప్రాచ్య పాశ్చాత్య జగత్తులకు 
నడుమ కొండలూ, గోడలూ లేవని తెలునుకున్నాడు. ఆం'ధ కవిత్వ 
చరిత్రలో అతను |వాసిన తుది ০৬৩ లివి; 


18২১৬ మాంధ్ర సాహితీ శ్రేయోభిలాషులకు ముఖ్యకరవ్య 
మే మన : తరతరముల నుండియు, శత శ తాబ్దుల నుండియు నిరంతర 
ధారగా 1558৯০১৪১৪২, ఆంధ నాగరకతా (సవంతిని ఆంధ 
సాహిత్య సీమను (ప్రవహింపజేసి తతవాహ సాహాయ్యమున 
సాహిత్య సీమను బొక్కని వ్యవసాయము సాగింది, ఆం|ధులకు 

২১০৬১, తుష్టియు, శాంతియు, దాంతియు, వన్నెయు, వానియు 
৮৫ కావ్య ఫలముల కాయించుటయే యగును. ఆంధ సాహిత్య 


84 కృష్ణశాత్రి వ్యాసావళి _ 2 


సీమను నాటుకుని, పెరిగి పెద్దవి కాగల విజాతీయ ৪) తరు 
లతాదుల నాటించి, వానిచే నజాతీయ, విజాతీయ సారనమృద్దము లగు 
కావ్య ఫలముల కాయించుటయును మేలగును, ఇందులకు అన్యభాషా 
సంస్కారమును, అన్య సాహిత్య పరిచయమును అవనరములె 


యగును.” 


అప్పారావుది నమగ నుందరమైన గొప్ప సంస్కృతి ; దువ్వూరి 
రామిరెడ్డి గూడా ఇట్టివాడే ! 

1929 లోనో, 19930 లోనో నేను మదరాసునుండి పిఠాపురం 
వన్తున్నాను. సేసింజరు తెల్లవారగట్ట కొవ్యూరు దాటి గోదావరి 


మోద పోతూంది. నాకు మెలకువ కాదు, నిదుర కాదు. వంతెన 
మోద నడిబే |జెయిను హోరులో కలిసి పక్క కంపార్టుమెంటు 


లోనుంది ০8৪০৬) వినబడింది. 

“క మహా గహనాంతర సీమ లోన 
నీవ | శ్రీగిరి টনি వేను మళ్లి 
కారునుడ... 

ఆఅ పొట జపౌడిన চুলি ఎవరు ? మా బనవరాజా ? 


గోదావరి స్టేషనులో దిగి పక్క ৬০৪০১৯১০৬১৩ 
అకించగా అతనూ, అతని అర్హాంగి రాజ్యలక్ష్మ్యమ్మా - కవయి[తి 
సౌదామనీదేవి - కూర్చుని ఉన్నారు. 


“ఎక్కడికి వెడుకున్నా?' రన్నాను. “ఉతర దేశ యాత్రకు 
అన్నాడు, 


అతని 235৩০ మజిలీ లేని యాతే ఆయెను ! అతని తత్వాన్ని 
బటి అతన్ని 85055, అనేవాళ్ళం. 


బసవరౌజు అప్పారావు 85 


ఒక ৪১০৩১ పాడ మన్నాను, 


৪৬ 


[০৬০৬১ బరువు మోయలేక 
చితికి చివికి డస్సి వౌడి 
2১৬০ పుట్టి పారిపోయి 
ఒకడ సె వత కోటలోనొ 


పాట పాడు తుండగ ৯18০৪ దాటి యేగేనా ? 
(పాణి దాటి యేగుచుండ పాట నోట |మోగేవా 2” 


తరువాత మరి అతన్ని చూడలేదు. 


పాటపహపాడుతూ పోయాడు మా బసవరాజు. పోతూ హాట 
పాడాడు, 


రాగ ద్వేషోలు దాటి శీ శల మల్లికార్డున స్వామి చరణ 
నవిధాన చివరకు మజిలీ దొరికింది. తానూ, మంగళ|పదమ్మా, 
హెపాయీోీ ఉన్నారు అక్కడ. 


ఇక్కడ అతని పాణానికి (పాణమైన రాజ్యలక్ష్మమ్మా, (పాణ 
2১১৩৪১৩১ మైన నండూరీ, నేనూ ఉన్నాము. 


=_ో“బనవరాజు అప్పారావు గీతాలు” వువర్ము(ద్రణ (1955) పీకిక 


మల్లవరపు విశ్వేశ్వరరావు 5১০৪৩ 
[ “మధుకీలికు - 1987 - “వురూరవి పరిచయ వాక్యాలు ] 


6 శ్వేశ్వరరావూ ! క్స్‌ 35০৫ లన్నీ కలిపి ఒక వున కంగా 

వ తయారు వేయలయ్యా ! 1” అని నేనునాలు గైదేళ్ళ | [కితమే 

ఇతన్ని ৯৯১06০৮০১৩৩, నేను మచద్యాలు వాసే వాళ్ళందర్నీ అలా 
అడగను, 


విశ్వేశ ৩৮০০০ నిజంగా కవి. 


అనలు ఇతనికి కవిత్వం రాయడం తప్ప ఇంకేమో రాదని 
నా నమ్మకం. నాకూ అంతే! మరేదైనా పనిలో లోక మంతా కట్టుకట్టి 
మమ్మల్ని పడేస్తే ఆ పనీ పాడవుతుంది; మా కవిత్వమూ “పాకీ 
లాడుతుంది. దైవానుగ్రహం వల్ల విశ్వేశ్వరరావు దేనిలోనూ చిక్కు 
వడక ఇంతవరకూ ৪৯৬১১৪০০৯১৫, లోకం మా[తం విశ్వేశ్వరరావు 
ఇంకా 355৬৪ దంటుందేమో! 


కవు ৩০৯০১০৪০০০৯) రెండు రకా లున్నారు. “నీల్‌ కాల్‌” సిరాలో 
కలం ముంచి (8১০ శొకరూ; నీలాకాశం వెనకాలకి నిశిత 


మల్లవరపు విశ్వేశ్వరరావు 87 


దృక్కులు గుచ్చి ప్రాసేవా ళ్లొకరూ. రెండోరకం వాళ్లు అనలైన 
వాళు ; అసాధ్యులు, 


ఇతను రెండోరకం వాడు. 


n=) 


మొట్టమొదట కవికి నారదుని “మాంన లాంనమున ৪১৪১৮ 
మహతి" లాంటి హృదయ ముండాలి - (పతీ గాలి [উর నొక్కులకీ 
అలా అలా చలించుకునిపోయే తీగలూ అదీని. అలాంటి గుండె 
ఉంటే, జీవితంలో ఏ మంచి అనుభవం ৮৪,১০০ కవి తన్మయుడె 
పోతాడు. ఉదా తమైన “భావోద్వృతి' (తన్మయత్వము, 50190707) 
కలుగుతుంది. 


ఆ అంతర్వేగం ఉన్నవాడికే నీలాకాశం వెనకాొలికి - అంటే 

పెనువీకటి ৪৪২৪ ৪ - చూడగలిగే భావన కూడా (imagination) 
ఉంటేనా ! ఈవరం బాలా బాలా కొద్దిమంది కుంటుంది. కవు లన 
బడేవాళ్ళ కెందరికో నిజాని కీ శ కి ఉండదు. ఇదే కవిని న్వతంత్రుల్ణి 
చేసి, (పత్యేక వ్యక్రిత్వ మంటూంటారే ০১১০০, 


వీటికి తోడు గుండెల్లో లోపల్టోవల నంగీత మున్న వాడైతే, 
చెప్పదలచుకున్న వాటికి 'నరిగ్గా నరీపోయేటట్లూ, పాతమాటలు కొ త 
అర్థం ৩২১6০৪৫১৫৩০ ৬০৪৯৩ ; కొత్త మాటలు కూడా వస్తాయి. 
కోత్త కొత్త నడకల భందన్సులు వచ్చేన్తూంటాయి ; ఎంత పాత 
పాత భందన్సులైనా కొత్త కొత్త పరుగు లెత్తుతూంటాయి. 


ఈ మూడు శ క్తులూ ఉన్నవాడు కవి. 


విశ్వేశ్వరరావు కవి, 


৪৪ కృష్ణశాత్రి వ్యాసావళి _ 1 
ও 


విశ్వేశ్వరరావు మంచి అదృష్టవంతుడు. నేటి తెనుగు కవులలో 
ఎంతో మందికి దొరకని నంపర్మాలు (influences) కూడా కొన్ని 
ఇతని జీవితంలో |ప్రవేశించాయి. 


దాదావు నూరేళ్లా ఈ మధ్య మొదట వంగ దేశాన్నీ,నెమ్మదిగా 
భారత దేశాన్నీ కనబడేటట్లో, కనబడకుండానో అన్ని విధాలా 
మార్చింది బాహ్మనమాజ మని నా గట్టి నమ్మకం, జాతికి మహో 
శయా ల్నివ్బింది ; రెక్కలు తొడిగింది. ఇక కళాలో కానికా ? ఠాకూరు 
ల్నిచ్చింది. ఆం|ధదేళ లో కూడా (2০৯৪২৯৩০৪৪০ గొప్పపని చేసి 
తీరింది. దీని పభావంలో విశ్వేశ్వరరావు చిన్నతనంలోనే ০৫১, 


తరువాత విశ్వభారతిలో గురుకుల వానం! రవీంద్రుని 
సాన్నిధ్యంలో ৪২০ బాలా వికసింబాడు. దూర దూరాల నున్న 
మాలాంటి వాళ్ళ నెందర్నో అతి వివిత్రంగా మార్చి అనుచరులనుగా 
చేనుకున్న ఆ గురుదేవుని శాంతి నికేతనంలో 152০৪, ১১৩০০ 
లాసీనులైన వృక్షబ్బ్భాయల్లో నూ, కళాభవనాల్లోనూ, నాట్య గృహా 
ల్లోనూ తిరుగుతూ, వర్రమాన భారతంలో ' భారతీదేవికి ১৪৬ 
నివానమైన “ఉత్త రాయణంి చెవు పదే పదే ఊరికే చూస్తూనెనా 
అయిదేళ్ళ అనందంగా ఇత నుండగలిగాడు. 


ఇంటికి తిరిగి 5৮০১১. వనంతం మోడా, వానచినుకు ৪১৩০৩ 
కులాసొగా పద్యాలు ఆలపించాడు. నేను విన్నా నా రోజుల్లో. “గడ్డి 
వువ్వుని' ware “తెప్పవోలిక భం|[ద బింబం తేలిపోతో వుందీ 
అన్నాడు. “అన్నా! ఇతని మాటకీ పాటకీ లోతూ, వేడీ, గడును 
తనం ఇచ్చే నంఘటనలూ, అనుభవాలూ కూడా ఏవెనా ఇతని 
(బతుకులో వచ్చిపడితే బాగుండునే !' అనుకున్నాను. ఇంతలో 


৮৩5৩৭ విశ్వేశ్వరరావు 89 


ఉనాడు వచ్చి “ఏ రేయి వీకట్టు నీ చేయి తుడుచునో ..... నా 
వాడువారు గుండెలలోని వూగుత్రి' అన్నాడు. 


మధుకీల త ০১০০৪. 


ల 
నా కిషమెన కొన్ని కావ్యాలు: 
(৩.১ ము 


'ఆవాహని ২১৬ మధుకీల లాగ లోపల లోపల ৪90১৩৬১০৫১৩ 
పరుగె ০. 


'నిశాలోచన లో “నిదురలో వెన్నెలలు ষ্ঠ ২8০৪০০৩ 
అన్నప్పుడు నా కెందుకో అవి నిద్రలో పక్కకి ఒత్తిగిల్టినట్టూ, 
5৩১5০০৪৪১০০ కూడా. అనిపిస్తుంది. 


“వేయి తారల 2১৯১৮ 
లూ, తళ్కులూ 

వ్రీ కళ్ళ లోతులం 

దో 5৯৪০৪ ! తూగు 
తూ, ఊగుతూ, పాడు 
తూ నాట్య మాడేవి!' 


ఈ |పేమగానము మరీ తూగుతూ, ఊగుతూ, 


“అరవిచ్చి వసివాడు 
సును మౌదునో ? 
విరిగి వాలిన లేత 
[దుమ మౌదునో ? 


90 కృష్ణశాజ్రి న్యాసావళి = 1 
అనేటప్పటికి ఎంతో అలసిపోయి, విరిగి, వాలీ, మూర్శ్భిల్లింది ! 


“১ కడుపులోన దీపిక లెవరు' నిలిపారో సూటిగా ఆడిగి, 
మరీ నూటిగా చెప్పాడు. 


“పిపాసి చదివాక, కాలి కాలి [০2৩৬ &, ৯১৫০০৪৩০০০৮ 
దాని మధ్య చేతులు బాపి ఓ'తుమ్మచెట్టూ జ్ఞాపకం వచ్చె జాలీ, 
భయమూ వేస్తాయి. 


93৫১৪ 
“తన కన్నులు 
వికసించుక 
మనల 2৩০১ 
ఒక తారక !- ఈ గేయం అంటే నాకూ బాలా యిష్టం ! 


“ఏ నాడు' అంటే అన్నింటి కన్న. 


০০০০০ లో ఈరెండూ నాకూ తెలును-“ఒక్క తారక నింగి. 
నొదిగి 'నర్తించడం', “వాడిన విరహమ్ము వాడియె మరల ఆగిన: 
అన్వేషణార్థమ్ము' రేవడం ! 


“సింగారంి ఒక్క వులక ! 
“విరహ విజయముిలో - 


“మినుకు మినుకు మరి వెదకును వేగు రిక్కు 
విల విల చలియించును దిగిపోవు చుక్క - 
వెండి మొయిలు మెదానమె 

రెండిటి దూరము పేయును' - 


మల్లవరపు విశ్వేశ్వరరావు 91 
గొప్ప 35০ ৬৩৩০১ ! 
నాకు బాగున్న వన్నీ ఎలాగ చూపించడం? 


ల 


విక్వేశరరావుకి నేనూ, నా కావ్యాలూ అంటే 2১১৩১৫১৩১০৪ 
బాలా ఇష్ట మనుకుంటా. నాకు అతనూ, అతని కావ్యాలూ అంటే: 


ఎంతో ఇష్టం. అభిరుచులూ, ఆశోయాలూ - ఇలాంటి వన్నీ. 
బాలా వరకు ఒక ৯৩০৪৩০৪! 


అంతే కాదు. 
నా [బతుకు మాతం మధు కీల కాదూ? అబ్బ! 


শ £০ (১০ కవితా శిల్పం 


6৬১৯০ మనం గేయం అంటాం; రవీంద్రుడు గీతి 
5০ అంటారు. ఈ యుగంలో రవీం|దనాథ్‌ ఠాకూర్‌ అంత కవి 
మరొకడు లేడు. ఆయన గేయాలు విశ్వ సాహిత్యంలో |ప(పథమ 
[8০৪ ৯০৪৯০, 


ఠాకూర్‌ కవితలో కవిత్వం కాక మరేదో ఉంది. అతని 
కవిత్వంలో లిరిసిజమ్‌ - అంటే గేయత్వాన్ని మించిన దేదో - ఉంది. 
అతని కవిత్వం అతని ১৪৮১০০৪১৫২৪ - అంటే అతని ఆంతర 
మూర్తిని -వ్యక్ష పరిబేదే కాక, దాన్ని అంత కంతకు నుంద 
రంగా వికసింపజేసే సాధనం కూడా. అతడు రుషి; అతని అను 
భూతులు ఇహ ১০০০৩০৬৩ నిచ్చెనలు, “అతని (ప్రతి దిన నంభాషణమే 
ఢోతల మనన్సులలో ఒక వింత కాంతి నింపేది” అని ఒక గొప్ప 
పండిత విమర్శకుడు రవీంద్రుని గురించి అన్నాడు. 


అట్టి రవీం|దుని మూర్తిని ৪8৫৯৮ బోవడం మేరువుకి 
మెట్లు కట్టడం లాంటిది. అతని కవిత్వాన్ని గూర్చి చెప్పబోవడం 
నము[దానికి ఏతాం ఎత్త డం లాంటిది. 


৮১০1৪ ১শ*8৩১০ 93 


రవీం!దులే ఒక చోట |వాసేరు - దాదావు ఇలాగ : అన 18০ 
'నత్యం' అనే రాభకొమార్తె ఉంది. ఆమెను చూడటానికి ముగ్గురు 
ప్రియులు వెడతారు. మొదటివాడు సైంటిస్టు. వీనికి పక్షపాతం 
లేదు. వీనికి రాభకూతు ০০১৪০ 28১7 "అయినా, అందగ త్తె 
అయినా, అనాకారి అయినా ఒకటే! నిర్దిష్టమైన, ఒక న్పష్షమైన 
సిద్దాంత దృష్టితో అమెను చూసి ఆమె గుణ గణాలను శేల్పు 
కురెటాడు. తరువాత, ఎకనమిస్ట్‌ ” গস న్రవేత్త - వస్తాడు. 
ఇతడూ అలాగే! అంటే ఆమె దుబారా మనిషా తేక పొదువరా 
అనే ధోరణిలో తేల్బుకుని పోతాడు. వీరిద్దరూ ఆమెను గూర్చి 
తెలునుకో దలచుకున్నది స్పష్టం - అగ్నినీ అంటితే కాలుతుంది 
అన్నటూ, నీరు పల్తానికి ప్రవహిస్తుంది అన్నట్లూ, రూపాయికి 
నూరు నయాసె పైన లన్నట్లూను. ఆమెను గూర్చి" వారు తెలును 
కున్నది స్పష్టంగా చెప్పేస్తారు ; మామూలు భాష బాలు, వీరిద్దరి 
తరువాత మూడవవాడు వెడతాడు. వాడు సెన్సులోనూూ, ఎకనమిక్‌ 
లోనూ ఏ వరీక్షా పొనవలేదు. రవీంద్రు లంటారు వాణ్ణి గురించి 
‘What he has passed is his 2151 year and the Unpass- 
able heath of the fairy tales” వీనికి ఆమెను చూడ 
గానే ఏదో అనురాగమో, ఆనందమో లోపల కలుగుతుంది. 
దానికి కారణం గూడా శాన్త్రజ్ఞుడి లాగా, అర్థశా(స్తవేత్త లాగా 
న్పష్టంగా _నిరూపించలేడు. వ్యక పరవడానికి లొంగని ఈ 
ఆనందాన్నో, దేన్నో వ్యక్ర వరిబేవాడు కవి. ఎలాగ వ్యక పరచ 
డానికి ప్రయత్నిసాడూ - చెప్తా ! 


క్రళ్ల mals ఒక దృష్టితో చూస్తే = నంగీతం గొప్పది. 
మాన వానుభవాలలో ఇడి అందుకోని ఎత్తులూ, లోతులూ లేవు, 
మాటకు లొంగని అనుభవాలనీ, ఆవేశాలనీ నంగీతం అందు 
కుంటుంది ; అందిస్తుంది, అందుకనే రుమలు భందములను గానం 


34 8১:৪৬ వ్యాసావళి _1 


చేసేరు. భక్తులు పాటల రెక్కలమోద పగమపదం అందుకున్నారు. 
నూక్ష్మమెనవీ, నుదూరమైనవీ ఒక రుపిమైన మహాకవి ఆత్నాను 
భూతులు వ్యక వరబడానికి శ బ్రాలు సామాన్యరీతిలో ప్రయోగి స్తే 
చాలదు. వాటిని అవనరాన్ని బట్టి ఏరి, చేరదీసి, ఒక మూనలో 
పోసి, అక్కడ ఆ గానానికి ఉండే శకిని పొందింబాలి. కవికి 
పర్యాయ ১০৩১ లేవు. (వతి పదానికీ ప్రత్యేకమెన ১১2), ఠంగూ 
ఉన్నాయి. భందన్సులూ, గణాలూ ఒప్పుకున్నా, కవికి ఏదో 
ఒక్కటే తప్పకుండా ఉవయోగింబి తీరవలసిన శబ్దం - ఒకే ఒకటి - 
ఉంటుంది. అలాగే అవనరాన్ని బట్టి ఎక్కడి ৬৪৪ ఒకే ఒక 
భందన్సు ఉంటుంది. ఆ విధమైన కూర్పు లిరిక్‌ - గేయం = గీతి 
అవుతుంది. 


తల్లికి 2১৩৯৩ వల్లమాలిన (৪১৪১, అది ఎలాగ వ్యక్రపరుచు 
కుంటుంది ?“ఒకసారి జుట్టు జడలా అల్లీ, ఒకసారి ముడిగా  కూర్చీ, 
ఇంకొకసారి పావడా తొడీగి, మరొకసొరి రైకా, కోకా కై సేసీ, తన 
అనురాగాన్ని అలంకారాల ద్వారా "పెకి ఒలక బోసుకుంటుంది. 
కవి కూడా తన అనుభ వావేశాలను శద్దార్ణాలంకారాల ద్వారా 
తెలియజేసుకుంటాడు. కవిత్వాన్ని గూర్చి ఇలా రానుకుంటూ 
సాగుతారు ৪১০1৩, 

ఆయన్ను గూర్చి రాస్తూ లిరిక్కులో - గేయంలో - ‘ల౫pres- 
sion and the expressed are one అంటా డొక బుదిశాలి, 
ఒక పాశ్చాత్య సాహాత్య వేత. ‘The 000510 almost is the 
meaning అన్నంత దాకా పోతాడు. అంటే ఆ లిరిక్‌ వినగానే, 
ముందుగానే ఆ శ్రోత ఒక మనస్థ్రితిలో పడిపోతాడు, ఒక ఆవేశవు 
చుంచు అతనికి తగులుతాయి. శక్ర అనుభవం న్ఫురిస్తుంది. ఇలా 
০১5২ ১৫১ దానికి అర్థం ఉండ దని కానీ, అక్కరలేదని ః కానీ కాదు. 
మనన్సు విప్పి, దాన్ని వరఠించగానే అగాధమైన అర్థ గాంభీర్యాన్ని 
[గహాస్తాడు శ్రోత. 


9০122 కవితాశిల్పం 95 


ఈ గేయ రచనలో _ 8৩১ ৬৪৬২০ చెప్పడంలోనే - ఒక 
ఆపద ఉంది. దానికి బాలా మంది వభలె పోతారు. కావ్య వన్తువు 
৩০1 కనబడేవి కొన్నింటిని ఏరుకోవడం, కవిత్వంలో న ప్పేటట్లు 
తోచే తియ్యని, మెత్తని మాటలూ, నమాసాలూ ఏరడం, వాటీని 
కూర్చి తేలికగా శేయమో, ఖండకావ్యమో తయారు చేయడం 
వీళ్ళ చేసే పని. ৯৬৪ అన్నట్లు ఇలాంటి కవిత్వవు ధోరణే ఒక 
వ్యాధి, ৯৬৭ అంటాడూ : “The artistic temperament is 


a disease that afflicts amateurs. Its greatest tragedy is 
that it cannot produce any art.’ 


ఇలాగే ఇంకొక చిక్కు వస్తూంటుంది కవికి. షెల్టీని గూర్చి 
(৯৯১৪ థామ్సన్‌ రాస్తాడు. ఏమనీ ? 'మనుమ్యల్లో లాగే మాట 
ల్లోనూ ఒక ఉదాత్త కావ్య జాతికి చెందిన శ బ్రాలలోనే అంతర్వి 
వాహం చేస్తూ పోతూంటే నీరనమైన నాజూకు నంతానం వుటు 
కొస్తుంది. వంగడాన్ని ఉజ్జీవింప జేయడానికి సామాన్యజోతి 
రకాన్ని నాళాలలోనికి ఎక్కి౦చ వలసి ఉంటుండి.” 


ఇక రవీం|[దుని నరన్వతి గంగా గోదావరుల లాగ జీవనడి. 
అతని ఉదారవాణి. నిత్యమూ |పాణశ క్రితో ఉచ్చలితమై ఉండేది, 
అతని కావ్యలోకంలో వల్లమాలిన వెవిధ్యం ఉంది. కారణం ఇదీ : 
అతడు ఈశ్వరుని ఏకత్యంతో పాటు మానవుని ఎకత్యం, నమన 
(పాణుల ఎకత్వం (గహించి అనుభవించినవాడు. అతని కావ్య 
వన్తువులు అడు గడుగునా తగిలేవి. అతని మననూ, హృదయమూ 
దశ దిశల మధ్య నున్న ఈ లోకంలో అలా ప్రయాణం చేస్తూనే 
ఉండేవి. అట్టి కవి అనుభూతులకు పాత కావ్యాలలోని శబ్దాలూ, 
కూర్చులూ, ందస్సులూ నరిపోలేదు. ఎలా నరిపోతాయి కను 
కనే, రవీందుడు అంతులేని భాండారాన్ని అంది వుచ్చుకున్నాడు. 
అదేదీ? నిత్యమూ జగం మాట్లాడే భాషా, జానవద గేయరీతీ, 


96 ৪১৪৬) వ్యాసావళి _ 1 


రవీం|దునికి ముందు భారత నంద, మైకేల్‌ మధుసూదన్‌ దత్‌ 
వంటి కవులు మందాకొంతము, శిఖరిణి, మాలిని వంటి 
8০৮১৬ ৮১০৫৪১১৩৯৪০, 33595 పదావచలనూ వాడుకున్నారు. 
రవీంద్రుడు వాటిని కొద్దిగా వాడినా అతని రచనల కవి నరిపోలేదు. 
వ్యావహారిక వంగ భాషలో దీర్జాబ్బులు తరచు కనబడవు. అంటే 
ఉన్న్చరించరు. కనుక ৪০৮১৩ చృందన్సులలో వ్యావహారిక వంగ 
భాష సాఫీగా ఇమడదు. 


రవీం|దుడు వాడుక భాషలో [০2১৪০ డాయెను. బీహారీలాల్‌ 
చక్రవర్తి నుండిన్నీ, తన అన్నగారైన ద్విజేందనాథ్‌ నుండిన్నీ 
కొన్ని భందోరీతులను రవీంద్రుడు తీనుకున్నాడు. కాని, జానపద 
గేయ రీతులను వూర్తిగా తనవి చేనుకుని, వాటిలో చెప్పలేనన్ని 
రకాల 155285৭7৯৩৩ చేసేడు. రవీం|దుని గేయాలలో ఎన్ని రకాల 
భందన్సులూ, నడకలూ, పోకడలూ! అందంగా, నహజంగా 
ఉండే ఎన్ని రకాల అంత్య|ప్రానలూ ! 


రవీం|దుడు జానపద బ్భందన్సుల నెక్కువగా తీనుకొన్నాడే. 
అనుకోండి, అందువల్ణ, కవితకి ০৯58১ ఏమి తగ్గలేదు. ఆ 
০০৪০১ শু ఛందోరీతులది కాకపోవచ్చు ; వాటిలో పొదిగి ఉన్న 
ఉదాత్త భావాలదే ! 


“వ్యావహారిక భాషలోనే, అన్ని రకాల పద్యాలనూ అన్ని 
రకాల ৮০৫১১৩৩৪১৩০ ప్రాయవచ్చు. ఆ భాషలోని ప్రాణశ క్రి- 
৩০০৩৪ పదాలను తనలో ఇముడ్చుకునే శకి - చాలా అమేయ 
మైనది” అని గురుదేవులే అన్నా రొకచోట, అంతే కాక, ఇంగ్లీషులో 
(ఫీవెర్సు పద్ధతిని 8১৬, ৮১০৩২১১ అనే పేరుతో "ఎన్నో 
గేయాలు |వాసి ఉన్నారు. వీనిలో లయ నం|పదాయాలను అను. 


రపీందువి ৮2ভ*৪৩১০ 97 
నరించినది కాదు; విచ్చల విడిగా వంవులు తిరిగే రాగంలో 
తిరుగుతూ సాగుతుంది. 


రవీం[దదుడు గేయాలలో భందన్సు వినియోగించుకోవడంలో 
ఎన్ని విధాల ప్రత్యేకత చూపింబాడు ! ముఖ్యమైన వెచితి ఒకటి 
ఉంది. 'మొనేరొబే కినారొబే ৬৬০০৪ అని ఉందనుకోండి. ఈ 
పాదం నంస్కృతంలో గానీ, తెలుగులో గానీ చదివితే, దీర్హాలనూ 
[১০০৪০৩৩১৪৩০ ఎలా ఉన్నవి అలా ৯০১০ - ৮৩০ 
కినారొబే అమారే” ఇలాగ. వంగభాషలో, వంగీయల వ్యావహారిక 
ఉచ్చారణలో ఒక స్వేచ్బ ఉంది. అది 8০৩৩১ 2০৩৩ 
పాటించక పోవడమే. “మొనెరొజె 88০০৪ అమరె' ఇల" ఇంతే 
కాక, వంగ పడాలలోని హలంతాలలో 65৯ డాల్‌? 
తార్‌, తాహార్‌ - ఇలాగ ఒక విచిత్ర శక్తి ఉంది. వంగ వ్యావ 
హారిక భాషలోని విశిష్టమైన శక్రిని గురుదేవుడు తన గేయాలలో 
కూడగట్టుకున్నాడు. 


రేడియో (పవంగం. 


৪১6 ১52 కవితామాధురి 


১৬৩০ బర్‌న్స్‌కూ రెండువందల నంవత్సరాల దూరం, కొన్ని 
రుం వేల మైళ్ల దూరం. మనకూ బర్‌న్స్‌కూ జాతి అడు, మతం 
అడ్డు, ఆదారం 4 అడ్డు, నంస్కారం అడ్డు. అయితే మనం మనుమ్యలం. 
బర్‌న్స్‌ మనుష్యుడు. లేకపోతే ৪০৬2 కావ్యం ఈనాడు ఈ దేశంలో 
బొదివి మనం కరగడ మేమిటి? అతడు మహాకవి ఆని మనం 
గౌరవంతో, అనురాగంతో ২86০১435৯৩৪ మేమిటి ? పోనీ, దీనిని 
ఒకలాగ నమర్ధించుకోవచ్చు. అతని భావ మనం చదువు కున్నాం 
కనుక, అతను ఆ భావలో (ই గొప్పకవి కనుక. 


అయితే అతను గొప్పకవి అని అనుకోవడమే అద్భుతంగా 
ఉంటుంది - మనకు అలవా టెపోయిన కొన్ని మానాల్ని, కొలతల్ని 
బట్టి చూస్తే! ০১০১১ ৩১৩) ? ఒకటి అతడు అనలు [৪০৯০৪ తక్కువ. 
అన్నీ ఖండ కావ్యాలే. ఒక గొప్ప ఎపిక్‌ గాని, నాటకం గాని ఎమో 
వాయ లేదు. అయితే, ఇతనిది ఏ ఒక్క చిన్నకావ్యం మిగిలినా, 
బోదివినా, అది ఒక్కటే చాలు ఇతనిని మహాకవి పీఠం మోద 
కూర్చుండ బెట్టడానికి అని అనిపిన్తుంది మనకు. రెండు: ఇతని 
కావ్య వన్తువులు బొత్తిగా సామాన్య. మైనవి. చాలా సామాన్యుల్లో 
మరీ సామాన్య তি ২২, వాళ్ల 8০০৯৩ అనుభవాలూ. - 


68১৪৩ కవితామాధురి 99 


నవ్వకండేం ! విటైలుక, కుక్కు, మునలిగురం - వీటి మీదా, 
ఇటువంటి వాటి మీదా అతడు కావ్యాలు [వా సేడు, 


మరి ఆ కావ్యాల్లో వాడిన భావ ? స్కాట్టండు దేశంలో నిరక్ష 
৩ ৬১৩ వాళ్లూ నిత్యమూ వాడుకునే భాష! జానవదుల 
ష! బర్‌న్సే ఒక కావ్యంలో ఇలా [వాస్తొడు : “నా ৪৮৪২৪ నావెవు 
దయగా చూసే స్తే, అప్పుడు ఏదో గలగల మని గంటలు 
మోగిస్తారు. మహో కో చదువుకున్న విమర్శకులు సెదవి విరిచి, బొమలు 
৪১৪৩, మొహం తిప్పుకుని, “ను వ్వేమిటి, కవిత్వం చెప్పడ 
మేమిటి? నీకు పద్యానికీ, గద్యానికీ తేడా తెలునునా? నీకు లాటిన్‌ 
వచ్చునా, వ్యాకరణం వచ్చునా? నువ్వు పొలం దున్నుకునే వాడవు. 
నీ నాగలి పట్టుకో, లేకపోతే రాళ్ల కొట్టుకో" అని వెటకారం 
చేస్తారు. నాకు వాళ్లమాట ৩১০৪৪ లక్ష్యం లేదు. వాస్త కవితా కై లాన 
శిఖరం మీదికి ' కేవలమూ పాండిత్య సోపానాల “మోద 
ఎుక్కుతా మంటారు, 


They think to climb Parnassus by dint of Greek 
Give me a spark of Nature’s fire 

That is all the learning I desire 

Then though I drudge through dub and mire 
At plough or cart 

My Muse, though homely in attire 

May touch the heart......” 


నిజానికి ఏ శబ్దానికి శక్తి లేదు? ఏ శబ్దానికి గౌరవం లేదు? 
ఈ లోకంలోనూ" లేదు, Er లోకంలోమా లేదు అన్సృశ్యత 
అవేది. పనికి రాని పదం అంటూ ఏముంది ? నా తల్తీ, నా ఆత్మా, 
నా బిడ్డా, నా నేనం, నా తోడివాజ్రూ పగలూ 5৪, ఇంటా 
బెటా “మాట్లాడే వాటిలో, ఎంత బాగుంటాయి అవి! వాటికి ఎంత 


109 ১১৪০৩, వ్యాపొవళి = £2 


శక ఉంది! వాటి సాయంతో మనం చెప్పుకో లేని దే ముంది? 
ఒకడి నోట్లో অতটা జావలాగ కాళ్లు బావి బతికిలబడి పోయే 
మాట, ఒక మహాకవి నోట బైటవడి, మనిషె పోయి, మనల్ని 
చేయి పట్టుకుని, నిలబెట్టి మన గుండెలమోద తలబెట్టి, కష్ష 
సుఖాలను' చెప్పుకుంటుంది. ০১৫০০১১ ఆ మాట ఉచ్చరించే నోటికి 

నిజాయితీ ఉండాలి. వేడీ, వాడీ ఉండే నో రెఉండాలి. బర్‌న్స్‌ 
బెప్పిన నేబర్స్‌ 86 (Natures fire) - (పతిభ - ఉండొలి ఆ 
మాఓలు అన్న వౌడికి - 


“నా నోట నీ మాట గాన మయ్యే వేళ 
నా గుండె లీ వుండి [మోగింపవా వీణ" 


అన ১১৬০, 


ఇక్కుడ మన 'యెంకి ৯৯৬১৩) కవి జ్ఞాపకం వస్తున్నాడు. ఒక్కొ_ 
క్కుప్పుడు సుబ్బారావును బర్‌న్స్‌తో పోలా అనిపిస్తుంది. ఈ గేయ 
৬৬ 36১ కవితా ధోరణిలోనే కాదు, లోకాన్ని 'తృష్టతో చూసే 
ఆ  పెద్దకళ్టూ, బూపవుల్లోనూ సామ్యం ఉం దనిపినుంది. యెంకీ,, 
నాయుడు “బావా త్రీర్థాలకి వెళ్ళడం, తానొలు చెయ్యడం, పడవలపై 
పయాణం, తలపె మూటలూ, చంకన పిల్చ్రవాడూ, ఆవూ,. 
పెరడూ, తోటా, ఏరూూ, ১১৯৩১০1০৬০০, గడ్డిమేటూ అన్నిటినీ, 
జానపదులు వాడుకునే మాటల్లో పొదిగి, మాన వానుభూతుల్లో 
ఎట్టి ఎత్తులూ, ఎట్టి ৬১৩১০ అందుకున్నాడు ఆతను! ৬৪ 
మాట మనిషే గాదు - అది పాట గనక, en చోట 85৬, 
కూడా ! ఐర్‌న్స్‌ పద్యాలు |వ్రాసేడు, పొటలూ (వాసేడు. రెండూ 
గొప్పవే. అయితే అతని పాటలు మరీ గొవ్నవి. ৬৬০৩ ఒక. 
చోట అంటాడు: 


“Our Scottish son of thunder had to pour his light 
fing through the narrow cranny of a Scoitish son, the 


బర్‌ న్స్‌కవి కవితామాధురి 101 


narrowest cranny ever vouchsafed to any son of 
thunder.’’ 


అన్ని సాహిత్య రూపాల్లోకీ గేయం ఎక్కువ లోతులకు 
25১৬৩ పోతుంది అంటా ৪৯৬৪১, ১65১ గేయక ర ల్లో ప్రభువు. 
০০৮১15৮০৯৩১ కలిసి అతనికి ఆ పదవి నిచ్చాయి. "తరతరాల 
స్కాట్ట టండ్‌ దేశవు జానపడ నంగితం, జానపద వాజ్మయం అతని 
బాల్యంనుండీ అతని లోవల నిండి, అతని జీవితంలో నరనరాల్లో 
ఇంకి, అతనికి ఊపిరి అయిపోయాయి, [ప్రాణం అయిపోయాయి. 
పాత వరనలు, పాత మాటలు, పాత కూర్చులు - అన్నీ మననం 
చేసి చేసి తనవిగా చేసుకున్నాడు. చేనుకుని మళీ వాటిని పదే వడే 
తనలో తాను పాడుకునే టప్పటికి, ఒక్కసారె హఠాత్తుగా తీగ 
మోద వూర్తిగా వికసించిన వువ్వులాగ అతనికి పాట వచ్చే సేద్రి = 
పాట తరువాత పాట. ఈ పాట గాని, పద్యంగాని కవి మనన్సులో 
ఎలాగ పుడుతుందో! ఎలాగ రూవు తాలుస్తుందో! మాటా, 
వరుసా మెలి వేనుకుని, పెనవేనుకుని, ఒక్కసారి ఇతరులకు, 
ఒక్కసారి ఇవతలకు ఉరుముతా యనుకుంటాను - నుబ్బారా 
వన్నట్లు “దేవుడల్లే లోన తిరిగి ৪67, అది শি) ముహూరం. 
అందుకనే కొందరు కవులు, తరువాత తమ కావ్యాలు చ దువుకుని, 
ఇవి నేనే (వ్రాసేనా, వ్రాయ గలిగానా అనుకుంటారు. అన్నట్టు, 
బర్‌న్స్‌ ఏదో ఒక అలౌకిక శకి (8১১8 వ్రాసిన కవి. 


మంచి పాటలు |వాసేవాడికి, నిజమైన పాట వాసేవాడికి 
లోపల కూడా అంతరాంతరాల్లో ৪০৪৬৩ 352১, ఉండాలి, ఏ 
అనుభూతికి ఏ రాగమో, ఏ వరసో, ১ PRS ২ 

ఏ ఒదుగో, నరిగా మాటా అవీ রি 9৩: ৯২, 
রা ఎక్కువ నగలు తొడగీట్లూజ దని _ ৩১ 

అవీ! వాటి బరువు పాటని ০9৮88, .భోతులకు రివ్యుమకే 


102 కృష్షశాక్రి వ్యాసావళి _ ౫ 


దిగ నివ్వదు. విలానంగా కాటా, వేతులూ, తలా ఊపుకుంటూ 
పాట నడవాలి, అలంకార భారం అలాగ కేయనీయదు. అయితే 
ఏరిన మాటల్లోనూ, ఆ మాటల కూర్పులోనూ జీవమూ 
మాధుర్యమూ “ఉండి తీరాలి. ఇం కొక్క సంగతి : ఒకొక్క 2০ 
హాయిగా ఉండవచ్చు. అయితే అది 563৬ శ బాల్లో కలిసి న ১২৪ 
కూడా అయి ఉండాలి. అంటే, అదీ అవీ కలిసి హోయి ఒకదానితో 
ఒకటి అతుక్కుపోయి మళ్లీ హాయ్‌ ১০৮০৪ గొప్పగేయం (లిరిక్‌ ) 
వినడం చాలు. దానిలోని వస్తువుకి సంబంధించిన ఒక 2১৩১৫ 
మనం పడిపోతాం. 25৪১ గేయక రలలో చక్రవర్తి. అతనీ మొట్ట 
మొదటి రచన గేయం. ఆఖరిది గేయం. మొత్తం మోద దాదాఫ్ర 
300 గేయాలు వాసేడట,. ఏదీ కూడా ఒత్తిడి మోద, కావా లని 
కూర్చుండి |వాసింది కాదు. బాగా హృదయం నిండిపోయి నప్పుడు 
పట్టలేక పాటల్లో చెప్పుకునే వాడు బర్‌న్స్‌. అందుకనే అతనిపాట 
ఒక్కసారి పూర్ణాకృతితో మొదటినుండి వివరిదాకా ఈవలకు. 
వచ్చిపడ్డ ట్టుంటుంది. అందుకనే అతడు పాటలవుట్ట లాగ 
ఉంటాడు. 'ఉ(హు( - వనంత కాలంలో (పభాతవేళ 289৬১০2০৩০০ 
గుంటాడు. మంచులో తడిసిన వువ్వులతో 53৬, ১১53১ పొదలా 
ఉంటాడు. ఉహూ! తెల్లవారగట్ల పక్షి గూడులా ఉంటాడు. కొన్ని 
వాగులు గలగల మని పాడే కోనలా గుంటాడు. కాని ఎట్టి 
వేడిలో, ఆవేశంలో పాట |వాసినప్పటికీ, తరువాత పదమూ, వం కీ, 
చరణమూ దిద్ది, మార్చి వాటికి వన్నె, వానన పూసి తయారు చేసే 

డట, ఒక్కొకప్పుడు- - “Ye banks and bracs” అనే লা 
లాగ, అప్పుడు ఆ రచనకి ఆర్డుతా, ఆప్తతా, శిలలా వణ్యమూ 
కూడా కలిగేవి. పెరూపం 58318 సుందరంగా, లోపల గానం 
అంతర్వాహిని లాగ అంతా నిండి ఉంటుంది. రెండూ మనో 
హరంగా మేళన మైపోతాయి. అందుకనే అతని గేయాలలో, 
“the outward form is as perfect as the inwaré 


బర్‌న్స్‌కవి కవితామాధురి 103 


music is all pervading and the two are in complete 
harmony” అని కీరిసాం. ఒక కవి బన్‌న్స్‌కి స్కాట్లండు ఎలాగ 


రుణపడి ఉన్నదో ই! “These old Scottish melo- 
dies, sweet and strong though they were, were 
all the more, for their very strength and sweetness, 
a moial plague from the indecent words to which 
many of them had long been set. How was the 
plague to be stayed ? All the preachers in the land 
could not divorce the grossness from the music. 
The only way was to put something better in 
its stead. This inestimable something Burns gave 
us.” 


బర్‌న్స్‌ స్కాట్లండు దేశపు కవి. ఆ జాతికి ఇతని మిద ఉన్న 
గౌరవమూ, మక్కువా మరి ఎ కవిమోదా లేవు. దీనికి కారణాలు 
రెండు. మొదటి కారణం ఇది ৪৪১৬৩ వూర్వం స్కాట్టండు 
చాలా রানি ఉంది. నూలేళ్ళ మతకలహాలు బాలా బొ ও নে 
৮৪০১ జేసేయి ఆ జాతిని. తరువాత ఆ దేశవు రాజుల్ని 
తరిమేసేరు ০৯০৩০ నాటికి స్కాట్లండు జాతీయ అభిమానం 
అడుగంటిపోయింది. వూర్వ్యగారవం బొప్పగా జారిపోయింది. పార 
మెంటు పోయింది. ౩ ৪১ నున్న ఇంగ్లీషువారు వీళ్ల నసహ్యాంచుకు చే 
వారు. 25৮৪ తా మన్నా, తమదేశ మన్నా, స్కాట్లండు దేశన్టులశే 
అప్పు డెంతో సిగ్లూ, చిన్నతనమూను. అప్పటి స్కాచ్‌ కవులకూ, 
పండితులకూ స్కాట్‌ అనిపించుకోడం భయంగా ఉండేది. వ 
బర్‌న్స్‌ అవతరించాడు. స్కాచ్‌ భాషను దివ్యభాషను చేసే 
స్కాచ్‌ జానపద భాషకీ సాహిత్య గౌరవం నంపాదింది ৯৮০ 
৮৬১৩৪ స[మాట్‌ గౌరవం ৪৮০১৫, గడ్డ కట్టుకుపోయిన 
స్కాచ్‌ నదులకు (పాణం హోసి, కరిగించి, 4510৩ (పవహింపజేసేడు. 
స్కాట్లండ్‌, దాని (ప్రకృతి సౌందర్యమూ, అక్కడి ప్రజల 


104 8১৫০৬ వ్యాసావళి - 1 


శార్యమూ, అభిజాత్యమూ అన్నీ ఉజ్జ్వల గౌరవంతో, గర్వంతో 
సాక్షాత్కరింప జేసేడు తన 2২১৬ ఎదుట : 


“ఈ నా ০৭১৪ కోటీ 
ఏ రాజు ధర్మాసనం బుండి 
స్మృత్యర్థ మవెనో ?” 


అన్నట్టు. 


ఇలాగ స్కాట్ల్టండ్‌ జాతీయతను ఉద్ధరించడంమా త్రమే కాదు, 
ఇంకో గొప్ప 'గుణం ఉంది అతనిలో” తన దేశస్థు నులకు అతన్ని 
(০৬১৪ చేసింది. అది అతని నిజాయితీ, అంటే, వా న వికత - 
అంటే, 'తన పరినరాలను ৪৫৩৬৪৫৪৫৩৫০ - అంటే, వాటికి కి ఎన్నడూ 
దూరుడు కాకుండా ఉండటం. బర్‌న్స్‌ కర్గకుడు. అతని తం|డీ, తాతా 
తరతరాల ২১০৯ ৬৬৬১৪. అతనికి মনি వచ్చును, వాళ్ల పాటలే 
వచ్చును. వాళ్లకి వచ్చిన కష్ట సుఖాల వంటివే అతనికీ వచ్చాయి. 
వాశిరిగున్న కొండల్నీ, నదుల్నీ, జంతువుల్నీ వాటినే అతడూ “ఎరు 
గును. అతని చూవు గరుత్మంతుడు - అతని చూవు ৪8১৪১, ఇక 
అత నేది చూసినా దానిని న్పష్టంగా చూసేవాడు. అయితే అతని 
కన్నులు శరత్సరన్సులు కూడా, ఎంత కలకదేరి ఉండేవో అంత 
2৩৯০৪, బాలా దయతోనూ, (శుమతోనూ చూసేవాడు. మానవ 
జీవితంలో నవ్వు గలిగించేవీ, జాలి వుట్టించేవీ అన్నీ అతనికి 
తెలునును. ఈ తెలివి, ఈ ఎరుక, ৬ నిజాయితీ బర్‌న్స్‌ను 
స్కాట్లండు 2১৩৬১ (పియతముణ్లిగా చేయటమే గాక, అతని 
మాటలకు రుషివౌక్కున కుండే చెతన్య మిబ్బాయి. దానిని ఉజ్జ్వల 
మంత్రంలాగ చేసేయి. 85১56, వంటి జగజెట్టి బర్‌న్స్‌ని తన 
గురునుగా ৪২5১৬১০৬৩৬৭ 


“Whose light I hail when first it shone 
And showed my youth 


2588০ కవితామాధురి 105 


How verse may build a princely 10716 
On humble truth” 


అనీ 8০ రించాడు. 


అయితే బర్‌న్స్‌ స్కాట్లండ్‌ జాతీయ కవి మా;త్రమే కాడు. 

అతని ఊహలు, అతని “అనురాగాలూ విశ ২৪১৯ మానవులకు 
చెందినవి. అతని హృదయం లోకమంత 28৩ మైనది. అతని 
ఆవేశమూ, ఉత్సాహమూ, నిర్గి వ్రతా, అన్యాయ మంటే అ గహమూ, 
అవధు లెరుగని కరుణా, అర్హ వావేశమూ, లక్ష్య నద్ధీ - ఇ వన్నీ 
అతన్ని విశ్వమానవ కవిని చేసేయి. ఏ సీమలో ఉన్నా, ఏ కాలంలో 
ఉన్నా మానవ హృదయం ఒక్కలాగే కొట్టుకుంటుంది. తల్లీ బిడ్డా, 
అలూ మగలూ, అన్నా తమ్ముడూ - వీళ్ల అనుబంధాలూ, వీటీకి 
నంబంధించిన ఆవేశాలూ, ఆనుభవాలూ ఎప్పుడూ ఒకలాగే 
ఉంటాయి. బర్‌న్స్‌కి స్కాచ్‌ కర్ణకుడు కూడా ఒక మనిషి, అందు 
కని వానిమిద అతని కంతే గౌరవం. అందుకని అతని 
అనుభవాని కత డంత విలువ ৪৪১, ০68১ హృదయం" 
అక్కడ ఆగలేదు. మృదుల కరుణా మధురం కవివృదయం. తన 
వేదన, ఇతరులది కూడా తన దైపోయిన వేదన. పాపం, మృదుల 
కరుణా మధుర హృదయం, ఒకసారి బర్‌న్స్‌ పొలం దున్ను 
తున్నాడు. ఒక ఎలుక కట్టుకున్న దచిన్నగూటిని అతని నాగలి 
పెల్లగిన్తుంది. అది భయపడి, పరుగెత్తు తుంది. ০6৪১ 
৬১ డంటాడూ -- ఎలాగ దానిని నా మాటలలో చెవ్పడం ?.. 
దాని సారాంశ మిది: 


ముడుచుకొన్న, కుంచుకొన్న 
చిన్ని ఒడలూ, నవ్వూ - పాపం, 
వీ గుండెలోన 

ఎంత భయం, ఎంత 5 ৫9০ 1... 


106 కృషశాశ్రి వ్యాసావళి. 1 
২, 


పరిగెతకు త్వర త్వరగా 

భయవడ కాలాగు ! నిన్ను 

తరమనులే, ఒరిగిపోయి, ముడుచుకుంటు పరిగెతే నిన్ను 
తరుమ లేను. 

ఏమి మానవుడులే, ఉన్నది ఒక సంబంధం 

నీకూ వాకూ తెగనిది, 

ఏకంగా 88১6 నిన్నూ నన్నూ! 


ఏమి మానవుడో గాని ఆ బంధం (০৮০৬৩০৩০১৫১, లేకపోతే 
ఈ లోకంలో నీతోపాటు వుట్టిన వాడినే కదా! నన్ను బూసి 
ఎందుకు చెదురుతావు ? ఎప్పుడెనా ఒక ధాన్యవు గింజో ఏదో 
దొంగిలిస్తా వనా? అయితే నువ్వు మాత్రం [బతక వద్దూ, పాపం! 
శీతకాలం వన్తూంది. వల్లమాలిన చలీ, మంచూను.” అటువంటి 
సమయాన నీ చీన్న ఇంటిని ఇలాగ నాశనం చేసేను. ఎంత శ్రమ 
పడి కట్టుకున్నావో ఆ ఇంటిని. అలిసిపోయి అలిసిపోయి ఒకఆకు 
కొరికి “ఒకవుల్ల తెచ్చి ఎలాగ కట్టుకున్నావో! చివరకు నీకు ఇల్లూ, 
వాకిలీ లేకుండా తరిమేసేను. ఈ చలికాలంలో ఏ మవుతావో ? 
నౌ బిట్టి ఎలకా! నువ్వు ఏకాకి వనుకోకు. మానవు ১০১১৪ నేనూ 
అంతే “ఎవుడో ! మన ముందు బూవూ, ভি వృథా నుమా. ఎల 
ওল నేం, ఈ మని పతే నేం - ఇద్దరికీ చివరి కంతా దుఃఖం, 
బాధా మిగలవచ్చు ! అయినా నువ్వు నా కంటె నయమేలే. నువ్వు 
ఈ నిముషం ఏం బాధపడతావో అంతే! ఇక నేనో? వెనక్కి 
2553555558১, చూనుకుంటే అంతా విషాదం! ముందుకు చూద్దా 
మని [పయత్నించటానికి కూడా భయం . * ఎట్టి గొప్పకావ్యం ఎలా 
గైపోయిందో నా మాటల్లో | ০১০ ৪০৩১ ? ఆ మహాకవిని 
క్షమించ మని (৯০১৯১, 


రేడియో (పసంగంగా [5৯৩৬০ (26-2-1959), 


ఎడ్లార్‌ ৪১5১8 పో 


విత మంటే నుఖదుఃఖాలు రెండూ కలిసి ఉంటాయి. సంధ్యా 

కాశోంలా ఉంటుంది జీవితం, వెలుగు చీకట్లు కలిసి. ০১১০, 
దేనా అంతే - డగ్గరగా చూస్తే. అయితే, ఒక్కూక్కడి (০৬০৬০, 
ఉదయసంధ్య లాగ ఉంటుంది. మరొక్కడిది సాయం నంధ్యలాగ 
ఉంటుంది. మొదటి రకం జీవితాన్ని చూస్తే మనకు ఉల్తానం 
కలుగుతుంది. దానిలో వెలుగు పా లెక్కువ అనుకుంటాను - 
బంగారవు కాంతి. అది మంచుతోటి కడిగివేసిన ట్టుంటుంది. 
రెండో రకవు దానిలో ర కృచబ్బాయ ఎక్కువ, చీకట్ల ৯৯ లెక్కువలా 
ఉంటుంది. అది చూసే 2০৫১ మననులో దిగులు కలిగిస్తుంది. 
అందరి జీవితాల్లాంటిదే కవి జీవితమూను. ఎంత అల్చ మైన; దెనా 
ఒకొక్క అనుభూతి కవిని ఎక్కువ 52১০১০১৩০০১, కాని, మొతం 
మోద, రకరకాల నసుఖదుఃఖాలతో, ఇతర మానవ జీవితాల్రాగానే 
ఇతని జీవితమూ ఉంటుంది. 


ఆలాగే కొందరు కవుల జీవితాలను గూర్చి వివరాలను 
తెలునుకున్నా, వారి రవభనలు చదివినా, - ఏదో చల్లగా, నిదా 
నంగా అతగాడు నిండుగా |బతి కా ৪২১০০ మనకు హాయి 
అనిపిస్తుంది. వర్‌డ్స్‌వర్త్‌, టెన్నినన్‌, ఠాకూర్‌ వంటి కవులవి లాగ. 
మరి కొందరి జీవిత గాథలు తెలునుకుంటే దిగులు వేస్తుంది. వీళ్ల 
బతుకులకు దీకటి, రకము అంటుకున్న ట్టుంటుంది. వీచ్ల 


108 ৬১2০৬, వ్యాపావ? _ 1 


తమ [బతుకుల్ని కాల ৮৫৮০৬ |కింద పారేసి, మార్గానికి 
కూడా రక వ ৬০) మరకల్ని అంటించి, బలవంతంగా 2৩১০৪ నట్టు 
తోస్తుంది. . వీళ్ల రచనలు కూడా చెప్ప లేని బెంగా, భయమూ కలి 
గిహాయి, 


“పో” నా కలాగ అనిపిస్తాడు. ఇతని జీవితానికి ఒక మార్గం 
ఉన్నట్లు ఉండదు, తుఫాన్‌లో, నముదంలో, పడవలా ০৬১০৪, 
జాగత মে దారి 2১৪০ ఉపయోగించుకుంటూ నడిచే ০১০০৪ 
కుడు కాడు “పో”. ৬০ మూసుకుని, జీవితాన్ని రెండు చేతులతో 
ఖర్చు పెట్టిన ట్లుంటాడు. తనకు నంబంధం లేని లోకంలోకి 
వచ్చిన ట్లుంటాడు - అతని “రేవెన్‌' (R2౭౧) అనే కావ్యంలోని 
కాకి లాగ - ధగధగ మండే కళ్లూ, అదీను. 


మనలో చాలామందికి పరిచయం తక్కువ 9১০৮6 ఏలన్‌ హో 
కవితో. 


ఇతని రచనలు సాధారణంగా మన పాఠ్య |[గంథాలలో 
ఉండవు. లాంగ్‌ ఫెల్లో, విట్టియర్‌, విట్‌ మన్‌, ఎమర్సన్‌, హాథా 
రన్‌ - వంటి అమెరికన్‌ గ్రంథ కరల రచనలే మనం ' చిన్నవ్వుడు 
బదువుకున్నాము. వా శ్లిప్పుడు హత బడ్డారు, విట్‌ మన్‌ తప్ప. 
అమెరికా నుంచి ఇప్పుడు వినవస్తున్న రచోయితల ৯৪৪ కొత్తవి. 
“పో” అమెరికా దేళన్టుడే, కొత్త వాడు కాదు కూడా, 


నరిగ్గా 150 ఏళ్లయింది ఇతగాడు వుట్టి. కాని ఇతని పేరు బాలా 
ఆలన్యం౦గా--దాదొవు ఈమధ్యనే లోక 'మంతా పాకింది. 1809 
లో వుట్టి 1849లో పోయాడు-_- అమెరికా బోన్టన్‌ లో. తలిదం|డులు 
నటులు. ৩৬০৪ చిన్నప్పుడే కుటుంబాన్ని విడిచి? పెట్టి పారిపోయాడు ; 
৪ 28১82 పోయింది. ఏలన్‌ అనే అతను" ఇతన్ని “పెంచు 
కున్నాడు. ఎలన్‌ భార్యకు ఇతని మిద వల్లమాలిన మక్కువ. పెంచి 


ఎడ్గార్‌ ఏిలస్‌ పో 109: 


పెద్దవాణ్లి చేసేరు “పోని, యూనివర్సిటీ చదువులు చెప్పించారు. 
కానీ, అక్కడ తాగుడూ, జూదం అలవాటు చేనుకుని అప్పుల్లో వడి 
০ యూనివర్సీటీ నుంచి పారిపోయి, 18 వ ఏట “Tamerlane 
and Other Poems” అని ఒక కావ్య నంవుటం ([పచురింబాడు. 
అమెరికా సేనలో వని చేసేడు. అక్కణ్ణుంచి డిస్మిస్‌ 
వేసేరు. పెంపుడు ৩০৪৪ కోవం వచ్చింది. "సోని వదలు 
కొన్నాడు. తరువాత “పో” మరొక పద్యాల నంవుటి (వచురించాడు. 
తరువాత ఒక కథ (2০3১১, దానికి బహుమానం వవ్చింది. దాని 
వల్ల సాహిత్య లోకంలో కొంత కీరీ, సాహితీ పరులు కొందరితో 
১১৮৪০ లభించాయి, ১১৪ ఒక 'హపాహిత్య పత్రికకు నంపాదకుడు- 
అయాడు. మరి నాలుగేళ్లకి పధ్నాలుగేళ్ల పిల్లని పెళ్లి చేనుకుని, 
పతికా నంపాదకత్వం “వదలుకొన్నాడు. న్యూయార్కు పట్టణం 
వెళ్లారు భార్యాభర్తలు. అక్కడ పట్రికలకు అవీ ఇవీ (వ్రాసి నానా 
తరిటాలూ పడినా బాలా దరి(దస్థితిలో ఉండేది 3০৯৮০, 
అతడు బాలా కథలు (5০১০১ - ముఖ్యంగా చెప్పవలసింది 
“Tale of the Grotesque and Arabesque.” తరువాత 
“The Gold Bug” అనే కథా, ‘The Vortex” అనే పద్యాన్నీ 
(2০৯১ బాలా పేరు తెచ్చుకున్నాడు. 1847లో అతని భార్య దిక్కు. 
మాలిన పేదతనం వల్ల జబ్బువడి చనిపోయింది. తరువాత 
“పో” రెండేచ్ల బతికాడు. ఆ రెండేళ్లలోనూ ముగురిని (పేమించాడు.. 
మర్టీ పెళ్లికి సిద్ద పడుతున్నాడు. ఇంతట్లో బాల్టిమోర్‌ అనే చోట. 
తప్పతాగి న్మృతి లేక పడిపోయి ఆ  సితిలోనే చనిపోయారు. 
ఇదీ నంంగ్రహంగా “పో” చరిత్ర. 


ఈ కాస్త చరిత్రా వింటేనే మనకు “అయ్యో ! ఏం ఒడుదుడుకుల 
(బతుకు ! అనిపిన్తుంది. దీనికి తోడు. అతనికి ఒక ఆన్యాయం 
కూడా జరిగింది. “సో” ఒక డుర్మువరా ధ్ర ంలో తన సాహిత్యపు 
వారనుడుగా [గ్రిస్‌వోల్డ్‌ (9750) అనే అతన్ని నియమించాడు 


710 ৪১৩০৬, వ్యాపొవళి_ 1 


ఈ పెధ్రమనిషి నగం నత్యాలు, వూర్తిగా అబద్దాలు కలిపి పో 
చనిపోయి రెణ్టాభ్ళ అయిందో లేదో అతని" జీవితగాథ అని 
ప్రచురించాడు. దానితో “పో” |వాసినట్లు దుర్మార్గవు ఉత్త రాలు 
కూడ పోర్ట్‌ చేసి (ప్రచురించాడు. లాంగ్‌ ఫెలో" వంటి "పెద్ద 
మనుమ్యలు “పో”ని వెనకేనుకుని వబ్బారు. కానీ ৭] చేయే 
గలిగిన హంగామా అంతా చేసేడు. 885৩ “పో” వరన శీలము 
ఎంత చెడ్డగా నైనా లోకానికి కనబడింది. “అతనిని దూషించినవారు 
దీనితో మరీ లేనివి కల్పించడం 35৩০০ భూషించినవారు అతిశ యోక్తు 
లతో మరీ కీ రించడం వల్లా, 42558 బడాయి కోనం తన్ను 
గూర్చి మంచివీ, చెడ్డవీ - ఉన్నవీ, లేనివీ |వానుకోవడం 5৩৮, 
నిజంగా అతన్ని గూర్చీ, కొంతవర కెనా, $6 యైన చరిత్ర తేల 
డానికి నూరేచ్ల పట్టింది. ఈ నూరేళ్లలోనూ, తరవాతనున్నూ 
అతనిని కొందరు ১১১, డన్నారు. అతనికి వాస్తవిక లోకంతో 
నంబంధం లే దన్నారు. అతని రచనలు ఉల్తానమూ, మనస్సుకు 
శ్లేమమూ కలిగించేవి కా వన్నారు. అతని వాతలు తుక్కూ ధూళీ 
అన్నారు. ০১১৮১ (EmMer500) వంటి వాడు “పోని - ది “జింగిల్‌ 
మేన్‌' (The Jingle Man) ఊరికే చప్పుడు చేసే వాడు - అని తోసి 
పారేసేడు. లొవెల్‌ (Lం౭॥) “పో” “రచనల్లో అయిదు పాళ్లలో 
మూడు ৪০89 (వతిభ, రెండు పాచ్ల వట్టి అర్దం లేని తుక్కు “ఉం 
దన్నాడు. అయితే “పో” ৬৮৪০ యూరపులో 18కి తరువాత 
బ్రహ్మాండంగా వ్యాపిందింది. వెర్‌ లెన్‌ (61815) అనే 1৯১০৪ 
గంథక ৬ “పో” రచనా 8৩১১৯১১৫৩০১, సౌందర్య ১৬১৫৮ మున్నూ 
చూసి ముగ్గు డెపోయాడు. ఇతనికి నీతులు బోధించే కవిత్వమంటే 
"ఉన్న అనహ్యమూ, ఇతని రచనలో ఉండే విత శ బ్రగానమూ 
బుద లేన గుణాలు చూసి మరి కొందరు 1৯০১৪ గంథక ర రలు 
“సోని అకాశం మిది కెత్తి అతని (ప్రభావంలో పడి పోయారు. 
.దోనవిస్కీ అనే రష్యన్‌ (ভর ౮ “The Black Cat and the 


ఎడ్డార్‌ వీరిన్‌ పో 111 


Telltale Heart” అనే కథలను రష్యన్‌లోకి అనువదించాడు. 
విజ్ఞాన శాస్త్రానికి చెందిన ఇతని కథలున్నూ, ఇతని అపరాధ 
పరీళోధక కథలున్నూ H. G. বস A. Conon Doyle మొద 
లైన వాళ్ల రచనలను [ప్రభావితం చేసే 


“పోక (పసిద్ధి వచ్చింది. “పో” గేయ కావ్యం (వాయడంలో 
అసాధ్యు డని కోందరు He ఈ గేయ కావ్యంలో ముఖ్య 
గుణం ఆత్మాగశ్రయత అనిన్నీ, మనోహర మైన పదాలు కూర్చి ఒక 
విధ మైన ఊవుతో, భందస్సుతో నడిపింది, వెరసి ఒక విలక్షణ 
మైన గానం వుట్టిన్తుం దనిన్ఫీ “పో” అంటాడు. ఈ కావ్యాన్ని 
వూర్తిగా అనుభవించడానికి ఎవరైనా చదివి వినిపించి నవుడు 
ఆలకించా లంటాడు. ఎందువల్ల నంటే, కవిత్వం సంగీతానికి బాలా 
నన్నిహిత మంటాడు. మనము చెప్పుకో లేని ఆలోచనలూ, 
మనన్సులలో నగం నగం ఏర్పడి అన్చష్షంగా ఉన్న ఆలోచనలూ, 
చితికి పోయిన మన కోర్కెలూ, ৪০৪ పెట్టిన మన అఆఅవేశాలూ, 
అన్నీ కవి ఈగేయ కావ్యం ద్వారా వ్యక్త కవరచి వాటికి ఆకృతి 
ఇచ్చి బయటికి తీసుకొని వస్తాడు అంటాడు. . . . ఇటువంటి 
గేయ కావ్యాలలో సామాన్య జీవితాన్నీ, [ప్రకృతి సౌందర్యాన్నీ 
వర్ణించాడు. (పజాస్యామ్య లక్ష్యాన్ని (పకటింబాడు. వూర్వ వెభవా 
లను పునః సృష్టి చేసేడు. మేధ యొక్క ৬৪৩৩ లావణ్యాన్ని 
ই 6 ০5৫১. బల మైన ఆశ పరఠితల మనస్సులో కలిగించాడు. 


“సో” అలౌకిక మైనవి, భయంకర 3১৪), విలక్షణ మైనవి, డిగులు 
కలిగించేవి, అన్పష్షంగా ఉండేవి అయిన వస్తువులు తీనుకొని, 
వింతగా మోగే శబ్దాలూ, అనుప్రానల సాహాయ్యము తీసికొని, 
మనం ఎన్నడూ అనుభవించని మనస్టితిలో మనలని పారేస్తాడు. 
“'మాలకాకి' "అవే ఖండిక ఎలాగ మొదలుపెడతాడు ? ৯৩০৯, రాతి, 
45০০৪ అలసిపోయి ఏదో ఆలోబిస్తూ ఒరిగి ఉన్నాను. కొంచెం 


112 5১৪৮৩) వ్యాపానళి _ 1 


కునుకుతున్నాను. తలువు అవతల ఎవరో తట్టినట్లు అనిపించింది - 
మెల్లగా పడుకున్న గది తలువు మోద. 'ఎవరో నాకోనం 
వబ్బారు కాబోలు! అదీ ఆ తట్టిన చప్పుడు! అంతే. అంత 
కంటే ఏమి లేదు అనుకున్నాను. నాకు బాగా జ్ఞాపకం. 255৩ 
గడ్డ కట్టుకు పోయే డిసెంబరు ০০1. గదిలో పోలికోనం వేసిన 
మంటలో ఒక్కొక్క ఆరిపోయే కబ్బెలో చయ్యాలులాగ నీడలు 
కదులుతున్న వి. తెల్లారితే ఖా గుండును అనుకున్నాను. పోయిన 
ప్రియురాలు లెనోర్‌ కోసం నాదుఃఖం మరదిపోదాం అనుకున్నాను,” 
అంటూ 7২260, అంటే 2৩১৩৪ গু కావ్యం మొదలు పెడతాడు, 
తాను తలువు దగరకు ఎలా 3৮৮০, తలుపు ఎలాగ తెరబాడో. 
వీకటి తప్ప మ కేమి అక్కడ 'తన ইত కనపడలేదో, తాను 
లెనోర్‌ అని ఎలాగ మెల్లగా అన్నాడో, ఆమాట తన 
దగరకు ఎలాగ తిరిగి వచ్చిందో, తరవాత ఓ నల్హకాకి ఆ చీకట్లో 
తన గదిలోకి వచ్చి ఎలాగ ০০৪০৯ దాని కు ఏలాగ ధగ ధగ 
మండిపోతున్నాయో, ఎ మడిగినా ఆ కాకీ ‘Nevermore- 
ఇంకె ప్పుడూ జరగదు, ఇం కెప్పుడూ 2৫০? అని ఎలా జవాబు 
ఇచ్చిందో, లెనోర్‌ని గురించి తాను (ప్రశ్నించినా, ‘Nevermore’ 
అని ఆ కాకి ఎలాగ అరిదిందో, ఆ রী (৪০১৬৩ పోతాడు. 
2১৩১, భయం, గాలి, ৬০০৩, హేమంతం, ఏకాకితనం, 
నల్ల కాకి, మరణం, నమాధి, నీరాశ - ఎన్నో ఈ గేయంలో [5৪ 
పదంలో, (8৪ పంక్రిలో అనుుపానలతో, వింత వింత నడకలతో. 
పతి వద్యం వివరనా ‘Neernore? అని ఒకే మాట 
రావడంతో మనం ఎన్నడూ ఎరగని వాతావరణం ఏదో తయా 
రవుతుంది. ఇది “పో |వతి పద్యంలో కనవడుతుంది. ఇది అతని 
కథలలోనూ కనపడుతుంది. ఇదీ, అతని శ శ్రీ. కాని చదివాక, 

దిగులుగౌ మాత్రం ఉంటుంది. 
= రేడియో (పనంగంగా [పపారిశం ; 19-1-1959 


అనుబందం: 


ఉదాహృత పద్యాదు లకు ఆకరాలు 


ఉదాహృత పద్యాదులు కతి 
కులబ్రాహ్మణుడు, అనురక్తుడు భారత౦ ౬ అది 


అం(ధ్రకవిత్య విశారదుడు. మహితాత్ముడు, ఛారతం౦=విరొౌట 
సారమతిన్‌'కవీందులు . రుచిరార్థనూక్తి నిధి, భారతం-అది 
పరమ వివేక,. నధుణ వుంజ, . రువిరము 
మహామనోహర సుబరిిత్ర, . 6০4১১ 
సకల గమ్య ১৪৮১১ 

సంపత &%. , భాషల దీవనలు | 
మృదు లాని లావవర్థిత కునుమాక్ష తావచలు 
ఆజ్య ৪০৪১৩ * ১ ৪১৮১৪ [55$০৪১৩১ 
[8৪ సుఖంబుగా 

సమ స్తాశాంత. , భూవలయము 

రుజాశో కాతంకక్షయ శంకాపేతము 

వివి ధోత్తుంగ తరంగ.. 

జలధి విలోల వీవి.. స 
సాగర సార వారిరుహ ১. భారతం - సభా 
మందిత ৩০5৮ he হর 
ఉరుతర ১2০8৬ ০ భారతం - ఆది 
ఉన్మిష న్నలిన,. తరంగ నంగ తానిల,., 
విలన ৬০০৮৩ 8১88৪ , - నూదియున్న ক 
ఆపద గడవం బెట్టగ భారతం - ఉద్యోగ 
అక్కట లాతులైన 3160 ৯১ : 


১ 





9? 


25৮০ 
1 - 9 
1- 6 
1- 26 
1- 24 
4 - 17 
4-21 
4 - 29 
4- 8 
4.9 
2 - 30 
3 - 144 
2 - 110 
2 111 
8 - 230 
8 - 282 
3 - 140 
3 - 6 
3 - 13 


కృష్ణశాస్త్రి వ్యాసావళి -1 


ఉదాహృత పద్యాదులు ১৪ 
గాండివ జ్యా నినాదమ్ము గమ్మి .. భారతం - కర్ణ 
ఎవ్యాని వాకిట .. ০০৪ నడగు! భారతం = విరాట 
16551 మెన్నడో కాని.. భీమఖండం 
కన్నేటు కా(దారి., ధూర్త (వకోరంబునన్‌ 
వేనలి పాట పాట నరవెండుకతో , . కాశీ ఖండం 
వేద వురాణ కాగ .. పెద్ద ৪১৪৪ 
ఆకంఠంబుగ నీవు జ 
గొడుగు బాగలు గిలుకలు కులుకరింవ oa 
ఆరగించి తె. . యథేబ్ళ ? রঃ 
ఎట్టు వురాణముల్‌ క 
మాటుగా వైచిన మాజివ్ష తెర హరవిలానం 
అరవీ భాష, తురుష్క భాష భీమఖండం 


[తవున వుష్పలతా 
తరువున గాండివం బిడడె 
০১৬১ ৪৪০৬০ a 


బాటువద్య మణిమంజరి' 
వాటువద్య మణిమంజరి? 


ఇందరు కూడి .. మజ్జన మాచరింవుడు .. భీమఖండం 
వండిన చొప్పునున్‌ ,. నర్వమంగళంబు 

చల్లని సౌమ్య దృష్టియు রি 
ధాతనతిముక్కు కోసె సోణంబు దాక కాశీఖండం 
చోదివె గురు నొద్ద, , తార యొద్ద జ 
'ముగురం గూర్చిన * * లేదో ৫১৪৩০! భీమఖండం 
సూనాస్ట్ర (వపమడా మదన్ఫురిత రాధామాధవం 
పసిడి [তর చెరంగు .. పింజె తోడ 

ధవళ ధవళము లగు జన్నిదముల తోడ | మనుచరిత్ర 


వివరం 


2০9 
2 - 191 
1 - 116 
1» 112 
7 - 160 
7-161 
7 - 163 
7-185 
7-191 
7 - 194 
{ - 187 
1- 738 
2. 56 
వుట 28 
వుట 198 
2.1831 
2.138 
2. 184 
7- 85 
4- 199 
৪ .-. 6 
1- 13 


3-71 


1 ద్వితీయ భాగం (1922 ముదణ) 21545 భాగం (1942 ము|దణ) 


৬৪১৪০৫০ 


কা 


పుటి 
26 


ఉదాహృత పద్యాదులు 4১৪ 
భాషాపరేేషభోగి 

మకరాంక శశాంక మనోజ్ఞ 8১০ | 
అవిరళజవ హోమ తత్సరుడు. . 
ధరియింప నేర్చిరి 

అర్థ 5০৫০০ తేట . . లలాటపట్టి 
మార్కండేయ శివమౌళి. . సారధార 
గంధవాహ .. సైెంధవము 

వృులియడు బూవిగా డడవి 25৬১৩ ০, 
చలిగాలి బొండు ৪১৪৩ * * వెన్నెల రనంబు 
కూకటుల్‌ 5০৪2 చేసిన, . సోమిదమ్మ 
వండ నలయదు .. అతని గృహిణి 

১৪১৩১ తలిదం|డులు ..యిలు దీర్నుచు 
పూవిన సంపెంగ పొలువు. . బోలె 

వాని చక్కదనము .. భోగబాహ్యము | 
చూవి ১৫০ రళ ৬৮৩৬, . వెల్లి గొల్పు 
ఎలప్రాయము వైదిక కర్మనిషలం బోవుట 
అంధునకు కొరయె వెన్నెల | 


మనుచరిత్ర 


భారతం - ఆది 
భీమఖండం 
మనుచరి[త్ర 
కాశీఖండం 
మనుబ 6 


99 
?3 


నంసా రాంధువున 

నశరీర న్వర్గసుఖము స 
అనవమున్‌, |ప్రియాంగన.. వల్లకీ 
రన నమందిత ,. రచన కనుకూలంబున్‌ మనుచరిత్ర 
షోడశ నహ।న్రకామినీ.. వారణేం[దము, పారిజాతావహరణం 
హితుడవు, చతుర ৬৪৪৪৭ ,. మనువరి[త 
బద్ది మిగుల నింట నంసార మేల? 8৮১৪৪০০২৮০২ ৬৮০ 


115 


2860 


1” 5] 


1- 9 
1- 41 
8-71 
పీఠిక, 16 
4728 
4 - 92 
6. 29 
1- 58 
1- 56 
1- 58 


1-52 


2-29 
గి = 84 


2 - 56 


2» 88 
వుట 15 
1- 16 
క్‌ 107 
1- 15 
ప, 650 


116 


పుటి 


46 


£7 


99 


కృష్ణశాశ్రీ వ్యాసావళి _ 1 
ఉదాహృత పద్యాదులు కృతి ৯৮৫০ 
కుండ విలికి గుడ వేమన పద్యాలు ' పుట 25 
৩১১ బుద్ది వాని కధికార మిస్టేను .. 296 
చెప్పు తిన్న కుక్క చెరకు తీ పెరుగునా ? রঃ ্ 
భూతి 28১৫০৬১০৫০১ , . గాడిద పొరలదా ? = »» 102 
యోగి కానివాడు లోన బాగు కాకుండెనా ! స »» 087 
“వంటకంబు నీరు 2০৮" లుడిగేవా? ১, » 69 
తాను 521৬১9২১৬১৪ , , 3 » 941 
ఆత్మ 825 ఆబౌరం,. নী ,» O07 
కవనార్థం బుదయించితిన్‌ జయంతి వృట 41 
తిరువతి యతండు .. నానారాజ సందర్శనం : | వుట 11 
వూర్వ - గద్వాల 1 వ, 92 
నుకవిసుందరుడు శేవణానందం 1 - 69 
కొండల నోర జేసికొని *, డీనివాన విలానం 1 - 11 


జారత ৮৪১ కవీం[దులందు పాణిగృహీత (1956) 1- 4 
రాజమి(తుల మదికాక, . నానారాజు నందర్శనం : } వు. 96 


ఉత్తర - వనవర్తి| ৬. 132 
కవితా లతౌంగికిన్‌ .. నౌనారాజు నందర్శనం : | వు. 81 
వూర్వ - మొగల్‌తుర్తి | వ, 192 
కనకాభిషేకమౌగాక.. నానారాజ నందర్శనం : ! వు. 12 
వూర్వ - గద్వాల 1 | 5, 98 

నరనాథుల్‌ వలుమంది. , కామేశ్గ కరీ శతకం -- 


భావనాబల మున్నది .. కావ్యకునుమావ? [1943] 
నంవుటి ౧- భాగం ౨ కవిగీతము 


వావిళ్ల ప్రతి (1955 ముద|బ) 21951 ముదణ 


అముబంధం 


పుటి 


68 
69 
72 
74 
76 
77 
78 


100 
101 
104 


ఉదాహృత పద్యాదులు 


మధురముగ, మార్జవంబుగా . . 
కావ్యకునుమావళ?ి * భాగం౨ 


గానమాతనిది.,. 


వర మనోహర పంచమ న్వరము 
ఈ |[పవాన యాతా రతి ** 
(పేమకుం గల్లు కారణంబు , * 


ఇంత విరుగీతి,, 


న ৪২ రావలే రీ వేళ, . 
১১০৪৪ కాదోయి . . 

పాడ ৫৩2৯ పాటలన్నీ , ; 
మండిపోతున్న వండోయ్‌. . 
ఎంతటి చపలుండ నైతి! 
కోయిలా కోయిలా కూయబో కే ! 
లోకాని కుత్తుత్త దీపావళీ ! 

లేప నైనా లేవ లేదే! 

అ మబ్బు ఈ మబ్బు, : 

కత్తి పెట్టి పొడిబొడు.. 
మరవలేదే నిన్ను... 

కోయి లొకసా రొచ్చి, ০ 
వేదాది? శిఖరాన వెలిగిన్న .. 
ఈ మహాగహనాంతర సీమ ,, 
(బతుకు బరువు మోయలేక ,. 
నా నోట £ మాట... 

దేవు ভু లోన తిరిగి తిరిగీ 
ఈ నా వదార్చిత క్లోణి . . 


కృతి 


ఏకాంతసేవ 


ఏకాంతసేవ 
కృష్ణపక్షం ' 
£, అ, గీతాలు? 
కృష్ణపక్షం 
2* అ, గీతాలు 


$9 


33 


మహతి 
యెంకి పాటలు 
అంధ (ప్రశస్తి 


కష్టపక్షము - ప్రవానము - ఊర్వశి (1975 2805) 


2బసపవరాజు అప్పారావు గీతాలు 


వివరం 


ఖండం 4 
కవిద్యయము 
ఖండం 1 
వుట 104 
(১৪১ కారణము 
వుట 148 
నా ৬০৬২ ధాటి 
హెచ్చరిక 
గురువర్య 
(వళయాగ్ని 
తెలియని వలవు 
కోయిల 
దీపావళి 
యళోధరా,, 
ఐక్యమౌదామె 
దోపిడి 
నిర్వాణ నుఖము 
నడమం[త్రవుసిరి 
జీర్ణం జీర్ణం 
చెవిటి మల్లయ్య 
నా ముక్తి 
గీతం 21 
పడవ 
వేగిక్షేత్రము 


